భారత సంబధానను 


పార్ట్‌ - 17 A 


ప్రాథమిక బాధ్యతలు 


51 ఎ) ప్రాథమిక బాధ్యతలు 


ప్రతి పౌరుడు ఈ క్రింది బాధ్యతలను మనసారా స్వీకరించి బాధ్యతాయుతంగా ప్రవర్తించవలెను. 


ఎ) 


రాజ్యాంగ శాసనబద్భుడై యుండుట. శాసనమందలి ఆశయములనూ, శాసనం స్థాపించే 
సంస్థలనూ, జాతీయ పతకాన్ని, జాతీయ గీతాన్ని అంకితభావంతో గౌరవించుట. 


స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో అన్ని రంగాలలో వ్యవహరించుట. 

దేశ సార్వభౌమత్వాన్ని, సమన్వయతనూ, సమగ్రతను రక్షించుట. 

దేశరక్షణలో అనుక్షణం సంసిద్భుడై ఉండుట. 

ప్రజాజీవనంలో అన్యోన్యతనూ, భ్రాతృభావాన్ని పోషించుట, మత, భాష ప్రాంతీయతత్త్వాలకు 
వర్గవైరుధ్యములకు అతీతముగా ఉండుట. స్త్రీలను అగౌరవపరచే ఆచారములను 
విడనాడుట. 

అమూల్యమైన భారతీయ చారిత్రక సంపదనూ, సుసంపన్న సంస్కృతినీ పరిరక్షించుట. 
పర్యావరణాన్ని అడవులను, కొలనులనూ, నదులనూ రక్షించుట, అభివృద్ధి పరచుట, 
మృగరక్షణ జలజంతు జీవరాసులపై కరుణాత్రత. 

హెచ్‌) శాస్త్రీయ మరియు మానవతా దృక్పథాలను అలవరచుకొనుట, జిజ్ఞాసను 
పెంపొందించు కొనుట, సంస్మరణ తత్వమును పెంవొందించుట. 

హింసను విడనాడుట, ప్రజల ఆస్తుల విధ్వంసం చర్యలను నిరోధించుట. 

వ్యక్తిత్వ శక్తి సామర్ధ్యాల బెన్నత్యాన్ని పెంపొందించుకొనుట ద్వారా మరియూ సమిష్టి కృష 
ద్వారా అన్ని రంగాలలో గణనీయమైన స్థాయిని చేరుటకొరకు, శిఖరాగ్ర సాధనకొరకు 
నిరంతరం కృషి సల్పుట. 

రక్షకులు లేదా సంరక్షకులుగా ఉన్నవారందరూ ఆరు నుంచి 14 సంవత్సరముల లోపల 
పసివారికి విద్యాభ్యాసము చేయు అవకాశమును కల్పించవలెను. 


ప్రభుత్వ తీర్మానం క్రమ సంఖ్య : అభ్యాస్‌-2116/(ప్ర.క్ర.43/16) ఎస్‌డి-4 తేదీ 25.4.2016 ప్రకారం స్థాపించబడిన సమన్వయ సమితి యొక్క 
తేదీ 29.12.2017 రోజు సమావేశంలో ఈ పాఠ్య పుస్తకమును 2018-19 విద్యాసంవత్సరం నుంచి నిర్దేశించుటకుగాను అనుమతి ఇవ్వబడినది. 


తెలుగు శక 
కుమారభారతి 


పదవ తరగతి 


మీ స్మార్ట్‌ఫోన్‌తో ౧౮౫4 App నుపయోగించి పాఠ్యపుస్తకం మొదటి పుటలోని 
QR CODE ను స్మాల్‌ చేసిన డిజిటల్‌ పాఠ్యపుస్తకం మరియు ప్రతి పాఠంలోని 
QR CODE ను స్మాన్‌ చేసిన ఆ పాఠానికి సంబంధించిన అధ్యయన-అధ్యాపనలకు 
ఉపయుక్తమగు దృశ్య-శ్రవణ సాహిత్యం లభిస్తుంది. 


గ జ అః 
02069 


First Edition : 2018 / ప్రథమ ప్రచురణ : 2018 


Reprint : 2021 / పునర్ముద్రణ : 2021 


Paper: 
కాగితము ః 


Print Order No : 
ముద్రణాదేశము : 


Printer: 
ముద్రణ : 


Cover: 

Smt. Dhanashri Mokashi 
Sri Ganduri Srinivas 
ముఖచిత్రం: 
శ్రీమతి ధనశ్రీ మొకాళి 
శ్రీ గండూరి శ్రీనివాస్‌ 


అ మహారాష్ట్ర రాష్ట్ర పాఠ్యపుస్తక నిర్మితి మరియు 
పాఠ్యప్రణాళిక పరిశోధన సంస్థ, పుణ-411004 
ఈ పుస్తకమునకు సంబంధించిన సర్వహక్కులు మహారాష్ట్ర రాష్ట్ర 
పాఠ్యపుస్తక నిర్మితి మరియు పాఠ్యప్రణాళిక పరిశోధన సంస్థవి. 
మహారాష్ట్ర రాష్ట్ర పాఠ్యపుస్తక నిర్మితి మరియు పాఠ్య ప్రణాళిక 
పరిశోధన సంస్థ సంచాలకుల లిఖితపూర్వక అనుమతి లేనిదే 
ఈ పుస్తకమునందలి ఏభాగమును ఉటంకించుటగాని లేదా 
పునర్ముద్రించుటగాని చేయరాదు. 


త్‌ 


Co-ordination 
Dr. Smt. Thulasi Bharat Bhusha 
Special Office " 


r, Telugu 
హోరాష్ట్ర రాష్ట్ర పాఠ్యప్పస్తక్ర నిర్మితి 
వ పాఠ్యప్రణాలళ్లిక్ర 
పరి Hn ae 
ధన సంస్థ, పుణె 


రర టా భాను 
jy UREN 


Pak PR 


భారతదేశ ప్రజలమగు మేము, భారతదేశమును సార్వభౌమ్య 
సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణరాజ్యముగ 
నెలకొల్పుటకు మరియు అందలి పౌరులెల్లరకు 
సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయమును, 


భావము, భావప్రకటన, విశ్వాసము, 
ధర్మము, ఆరాధన -- వీటి స్నాతంత్ర్యమును, 
అంతస్తులోను, అవకాశములోను సమానత్వమును 
చేకూర్చుటకు; మరియు వారందరిలో 
వ్యక్తి గౌరవమును, జాత్రైక్యతను, 
అఖండతను తప్పక ఒనగూర్చు సౌభ్రాత్రమును, 
పెంపొందించుటకు; సత్యనిష్థా పూర్వకముగ తీర్మానించుకొని, 
ఈ 1949వ సంవత్సరము నవంబరు ఇరువది యారవ 
దినమున మా సంవిధాన సభయందు ఇందుమూలముగ, 

ఈ సంవిధానమును అంగీకరించి, అధిశాసనము చేసి 


మాకు మేము ఇచ్చుకొన్నవారమైతిమి. 


pry 
క్షీ వ్‌ 


3) 


జనగణమన - అధినాయక జయ హీ 
భారత - భాగ్యవిధాతా 
పంజాబ, సింధు, గుజరాత, మరాఠా, 
ద్రావిడ, ఉత్కల, బంగ, 
వింధ్య, హిమాచల, యమునా, గంగా, 
ఉచ్చల జలధితరంగ, 
తవ శుభ నామే జాగే, తవ శుభ ఆశిస మాగే, 
గాహే తవ జయగాథా, 
జనగణ మంగలదాయక జయ మా 
భారత - భాగ్యవిధాతా 
జయ హే, జయ హా, (6) హా, 


జల 2ల9 జల్‌ 209 హే 


తిజ 
ఇ 


భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరు 


నా సహోదరులు. 


నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన, 
బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు 
గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను 


కృషినేస్తాను. 


మై తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందర్ని 


గౌరవిస్తాను. ప్రతివారితోను మర్యాదగా నడచుకొంటాను. 


నా దేశంపట్ట నా ప్రజలపట్ల _ సేవానిరతితో 


ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయోభివృద్దులే నా 


ఆనందానికి మూలం. 


ట్ర తత్ర వ 
జ్‌ న జ Py మల ప్రస్తావన ల 


ప్రియమైన విద్యార్థి మిత్రులారా! 


అ 


మిమ్ములందరిని పదవతరగతిలోకి ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈ పదవ తరగతి “కుమార భారతి” అనే 
నేస్తం, వివిధ శైలుల వర్ణచిత్రాలు మరియు ఛాయాచిత్రాలతో ఆకర్షణీయమైన హంగులు సంతరించుకొని మీకు 
హృదయ పూర్వకంగా స్వాగతం పలుకుచున్నది. 

ఈ వాఠ్యపుస్తక నేస్తాన్ని స కందించుచున్నందులకు మిక్కిలి ఆనందించుచున్నాము. 


వినిన-చూసినదానికన్నా మనమే స్వయంగా చేసినది మనస్సులో స్థిరంగా నిలుస్తుంది. అందుకే ఈ 
పుస్తకంలో కృత్యాలు ఇవ్వబడినవి. అధ్యయన విషయంలో ఉపాధ్యాయులే కాక పెద్దల సహాయం కూడా 
తీసుకోండి. ఈ పుస్తకంలోని గద్య, పద్య, ఉపవాచకములు, వాటికి సంబంధించిన అభ్యాసాలు, కృత్యాలు, 
పఠనము, అదనపు సమాచారం చాలా వరకు మీరు స్వయంగా ఆలోచించి ఉత్సాహంతో అభ్యసించుటకు వీలుగా 
ఉన్నాయి. వాటన్నింటిని బాగుగా అభ్యసించిన యెడల మీరు చక్కని భాషాజ్ఞానాన్ని పొందుతారు. 


భాషాకౌశల్యాలను చక్కగా నేర్చుకొని ప్రతిభావంతంగా ఉపయోగించుటకు తోడ్పాటుగా లేఖన, మౌఖిక 
భాషా కౌశల్యాలు పొందుపరచబడ్డాయి. అంతేగాక ప్రస్తుతకాలానికి ఆవశ్యకమైన సమాచార ప్రసార సాంకేతిక 
పరిజ్ఞానం మీతో పెంపొందించేలా కూడా చేయబడింది. 


అవగాహన, ఆలోచన, పరిశోధనాద్వారా జ్ఞానసముపార్దన, ఆ జ్ఞానాన్ని విశ్లేషించుట, అన్వయించుట 
రూ నేర్చుకోవాలి. అంతేగాక నియతవిద్యకు ఆవల గ్రంథాలయం, అంతర్జాలం, ప్రసారమాధ్యామాల ద్వారా 
సముచితజ్ఞానాన్ని సంప్రదింపు (రిఫరెన్స్‌) సాహిత్యంగా ఉపయోగించుకొనే రిఫరెన్స్‌ స్కిల్స్‌ మీలో పెంపొందించే 
ప్రయత్నం చేయబడింది. పాఠశాల విద్య జీవితాంతము ఉపయోగపడుటకు ప్రాధాన్యత ఇవ్వబడింది. 
“నేర్చుకోవడం ఎలా?” అనేది నేర్పే సాధనం ఈ పుస్తకం. 


దీనిని ఆనందంగా అభ్యసించండి. ఈ పుస్తకాన్ని గురించిన మీ భావనలు, అభిప్రాయాలను మాకు తప్పక 
తెలియజేయండి. మీ అందరికీ శుభాభినందనలు. 


gm 


(డా. సునిల్‌ మగర్‌) 
పుణె సంచాలకులు 
తేది : జనవరి 01, 2018. మహారాష్ట్ర రాష్ట్ర పాఠ్య పుస్తక నిర్మితి మరియు 
భారతీయ సౌరమాన తేది : 11 పుష్యం 1939. పాఠ్యప్రణాళిక పరిశోధన సంస్థ, వుణ-411004. 


10వ తరగతి - తెలుగు ((పథమభాష) - భాషాధ్యయన సామర్థ్యాలు 


సంభాషణలు ప్రసంగాలు, ఉపన్యాసాలు, వక్తృత్వాలు, 
ముఖాముఖి, చర్చలు, పాఠశాలలోని ప్రకటనలు మొదలగునవి 
అవగాహనలతో విని ప్రతిస్పందిస్తారు. 

ప్రసార మాధ్యమాలలోని అంశాలపై తార్కికంగా ప్రతిస్పందిస్తారు. 
పాఠ్య, పాఠ్యేతర గద్యము, పద్యము, ద్విపద, జానపద సాహిత్యం 
మొదలగు ప్రక్రియలను విని వానిలోని పాత్రల మనోభావాలను 
గ్రహించి తారతమ్యాలు గుర్తిస్తారు. 

స్థానిక ప్రదర్శనలు, కళారూపాలను, చూసి, 
చేసుకుంటారు. 

తమకు కావలసిన సమాచారాన్ని, 'అంతర్జాలం'లో అన్వేషించి విని 
అధ్యయనానికి ఉపయోగించుకుంటారు. 
నేర్చుకున్న 


విని అరం 
® 


E-learning ద్వారా విని 
వినియోగించుకుంటారు. 


సమాచారాన్ని 


పద్యాలు, గేయాలు భావాను గుణంగా పాడతారు. 

నాటకాలను పాత్రో చితంగా నాటకీ కరణ చేస్తారు. 

పాఠ్య, పాఠ్యేతర అంశాలను చదివి వారి భావాలను సొంతమాటల్లో 
అభివ్యక్తీకరిస్తారు. 

వార్తలు, సూచనలు మొదలగు వానిలోని 
ముఖ్యాంశాలను స్పష్టంగా చెప్తారు. 
చర్చలు, సంవాదాలలో పాల్గొంటారు. 
అప్పటికప్పుడు ఆసక్తితో ఉపన్యసిస్తారు. 
వివిధ రంగాలకు చెందిన వ్యక్తులతో ముఖాముఖి సంభాషించి 
విషయసేకరణ చేస్తారు. 

విహారయాత్ర, మాతలదినోత్సవం (మదర్స్‌డే) మొదలగు వాటిని 
చర్చించి ఎలా నిర్వహించాలో ప్రణాళిక ఏర్పాటుచేస్తారు. చర్చలలో 
పాల్గొంటారు. 

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సహాధ్యాయులు మొదలగువారిని 
అడిగి తెలియని అంశాలను తెలుసుకుంటారు. 

ఉపన్యాసం, వక్షృత్వపోటీలలో సమర్థవంతంగా ఉపన్యసిస్తారు. 

దిన పత్రికలు చదివి ఏరోజు సమాచారం ఆరోజు విద్యార్థులకు 
తెలియజేస్తారు. 


సందేశాలు, 


ఇచ్చిన అంశంపై 


వివిధ సాహిత్య ప్రక్రియలను అవగాహనతో చదువుతారు. 

వివిధ అంశాలకు చెందిన నియత/ అనియత లేఖలను చదివి అర్థం 
చేసుకుంటారు. 

స్థానిక వార్తలతో పాటు ప్రాచుర్యం పొందిన సంఘటనలకు చెందిన 
వార్తలను అవగాహనతో చదువుతారు. 

విహారయాత్రా స్థలాలలో, పరిసరాలలోని బోర్డులపై గల వివరాలను 
అర్థవంతంగా, అవగాహనతో చదువుతారు. 

వివిధ నివేదికలను చదివి అర్థం చేసుకుంటారు. 

వివిధ పత్రికలను చదివి అందలి కథలు అర్థం చేసుకుంటారు. 
బాల సాహిత్యాన్ని ప్రకాశపఠనం చేస్తారు. పఠనపోటీలలో 
పాల్గొంటారు. 


వివిధ సామెతలను, జాతీయాలను చదివి అర్థం చేసుకుంటారు. 
ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం తెలిసికొనుటకు మౌనపఠనం చేస్తారు. 
వివిధ వ్యాసాలను చదివి అందలి విషయాన్ని గ్రహిస్తారు. 
“అంతర్జాలంిలో వికీపీడియా మొ॥ విషయాల గురించి చదివి ఆ 
పరిజ్ఞానాన్ని అవసరమైన చోట్ల ఉపయోగిస్తారు. 

వ్యావహారిక భాషకు వ్రాసే భాషకు ఉన్న తేడాను గ్రహించగలుగుతారు. 
వివిధ మాండలికాలు తెలుసుకుంటారు. 

పాఠ్య, పార్యేతర అదనపు సాహిత్యాన్ని చదివి వాటి ద్వారా నైతిక, 
సాంఘిక విలువలు, జీవన కౌశల్యాలను గ్రహిస్తారు. 

పరిచిత, అపరిచిత గద్య పరిచ్చేదాలను చదివి అర్థం చేసుకుంటారు. 


వివిధ ప్రసార మాధ్యమాలలోని కార్యక్రమాలపై అభిప్రాయాలను 
సొంతమాటల్లో లిఖిత రూపంలో వ్యక్త పరుస్తారు. 

అతిథుల ప్రసంగాలు, కార్యక్రమాలు వింటూ, ముఖ్యాంశాలను 
నోటుపుస్తకంలో నమోదు చేసుకుంటారు. 

దిన పత్రికల్లోని ముఖ్యమైన వార్తలు, దినవిశేషాలు మొదలగువానిని 
పాఠశాలలోని సూచనాఫలకంపై రాస్తారు. 

పరిచిత, అపరిచిత గద్య పరిచ్చేదాలపై అడిగిన ప్రశ్నలకు 
జవాబులను కనుగొని సౌంతంగా రాస్తారు. 

అపరిచిత పరిచ్చేదంపై ప్రశ్నలను తయారు చేస్తారు. 

ఉపవాచక పరిచ్చేదాలపై అడిగిన ప్రశ్నలకు సొంత వాక్యాలలో 
సమాధానం రాస్తారు. 

తార్కికంగా ఆలోచించి అడిగిన ప్రశ్నలకు స్వయంగా స్పందిస్తారు. 
అంశ విభజన, ప్రారంభం-ముగింపులు దృష్టిలో పెట్టుకొని, 
అలంకారాలు, జాతీయాలు మొదలగు వాటిని ఉపయోగిస్తూ తగిన 
విధంగా వ్యాసరచన చేస్తారు. 

అధికార, అనధికార లేఖలను క్రమపద్ధతిలో ఠానారు. 

వివిధ పరిచ్చేదాలను చదివి మూడవ వంతుకు సంక్షిప్తీకరణ చేసి 
రాస్తారు. 

అంశాల ఆధారంగా కథలు రాస్తారు. 

సామెతలను, జాతీయాలను వివరిస్తూ రాస్తారు. సందర్భాను 
సారంగా వ్యాసాలలో ఉపయోగిస్తారు. 

పవర్‌పాయింట్‌ గురించి తెలుసుకొని ఉపయోగిస్తారు. 

వివిధరకాల తెలుగు ఫాంట్లను, టైపింగ్‌ విధానాన్ని తెలుసుకుంటారు, 
E-mail రాస్తారు. 


తొమ్మిదవ తరగతి వ్యాకరణం పునర్విమర్శ. 

స్వీయ అధ్యయనం ద్వారా సందర్భాన్ని బట్టి నిఘంటవులను చూచి 
పదాల అర్థాన్ని గ్రహిస్తారు. 

చదువుతున్న, చదివిన అంశాల్లోని జాతీయాలను, సామెతలను 
గుర్తించి అవగాహనతో నిత్యవ్యవహారంలో తిరిగి సందర్భోచితంగా 
ప్రయోగిస్తారు. 

వివిధ భాషాక్రీడల ద్వారా పదజాలాన్ని పెంపొందించుకుంటారు. 
సంధి, సమాసపదాల్ని గుర్తించి సందర్భోచితంగా ప్రయోగిస్తారు. 
అకార, ఇకార, ఉకార సంధులను గుర్తిస్తారు. ద్వంద్వ, ద్విగు, 


తత్పురుష్క కర్మధారయ సమాసాలను గుర్తిస్తారు. శబ్దాలంకారాలను 
గుర్తించి వాక్యరచనలో ప్రయోగిస్తారు. ఉత్పలమాల, చంపకమాల, 
మత్తేభము, శార్దూల పద్యలక్షణాలను తెలుసుకొని గణవిభజన 


అంతర్జాలాన్ని తగిన విధంగా ఉపయోగించు కుంటారు. తమ 
దగ్గరనున్న ప్రామాణికమైన అంశాలను బ్లాగులకు అందిస్తారు. 
వివిధ ఆకృతులు, అల్లిక (వెబ్‌)లలోని అంశాల ఆధారంగా నివేదిక 


చేస్తారు. అర్థాలంకారంలోని అర్థాంతరన్యాస, అతిశయోక్తి, స్వభావోక్తి అ 

గుర్తిస్తారు. తగిన జాతీయాలనుపయోగించి ఆలంకారికంగా కథలు, వ్యాసాలు 
రాస్తారు. 

సామెతలను వివరణాత్మకంగా వివరిస్తారు. 

ఇచ్చిన పరిచ్చేదాన్ని మూడోవంతుకు సంక్షిప్తీకరిస్తారు. 

చర్చలలో పాల్గొంటారు. 

ఇచ్చిన విషయానికి అనుగుణంగా సమర్థవంతంగా ఉపన్యసిస్తారు. 
పద్య, గద్యాలను, ప్రావీన, ఆధునిక సాహిత్యాన్ని చదివి రసాస్వాదన 
చేస్తారు. కావ్యసౌందర్యాన్ని గుర్తిస్తారు. వాటిలోని భావాన్ని వివరిస్తూ 
సందేశాన్ని అందిస్తారు. పరిసరాలలోను, విహార యాత్రా స్థలాలలో 
ఉన్న బోర్జులపైఉన్న వివరాలను అర్ధవంతంగా, అవగాహనతో 
చదువుతారు. 

వివిధ నివేదికలను చదివి అర్థం చేసుకుంటారు. 

విజువల్‌ ప్రెజెంటేషన్‌ గురించి తెలుసుకొని ఉపయోగిస్తారు. 
వివిధరకాల తెలుగు ఫాంట్లను, టైపింగ్‌ విధానాన్ని తెలుసుకుంటారు. 


విభిన్న సాహితీ ప్రక్రియలను చదివి రసాస్వాదన చేస్తారు. 
భిన్నత్వంలో ఏకత్వం ప్రతిబింబించే విధంగా విభిన్న సంస్కృతుల 
కార్యక్రమాల్లో పాల్గొని వాటిని అర్థం చేసుకొని ప్రశంసిస్తారు. 

తనకు లభించిన ప్రామాణిక అంశాలను వికీపీడియా, బ్లాగులకు 
సమర్పిస్తారు. 

దివ్యాంగులు, వృద్దులు, ప్రాణుల యెడ సమానుభూతిని గలిగి 
తగిన సహాయ సహకారాలు అందిస్తారు. 

చదివిన, విన్న తమకు తెలిసిన అంశాలను వర్షిస్తారు. 

వివిధ ప్రకటనలు, ఆహ్వాన పత్రికలు, శుభాకాంక్షలు తెలిపే పత్రికలు 
సొంతంగా రాస్తారు. 

మిత్రులకు లేఖలు, నియత లేఖలు, అనియతలేఖలు వివిధ 
సందర్భాలకు సంబంధించిన దరఖాస్తులు రాస్తారు. 

చిన్న చిన్న సంభాషణలు, కథలు, గేయాలు రాస్తారు. 


(ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు... 


1. ఈ పాఠ్యపుస్తకం జ్ఞాననిర్మితి సిద్దాంతాన్ని అనుసరించి కృత్య ప్రధానంగా రూపొందించబడినది. కనుక విద్యార్థులే స్వయంగా కృత్యాలు చేస్తూ 
భాషాధ్యయనం చేసే విధంగా అధ్యాపనం నిర్వహించాలి. విని నేర్చుకోవడం చూసి నేర్చుకోవడం-చేసి-నేర్చుకోవడం ఉత్తరోత్తర ప్రభావంతాలు. 


2. పాఠ్యాంశాలతో అనుసంధానం కలిగిన అంశాలను చర్చించి, తెలుసుకొని ఆ పిదప పాఠంలోకి ప్రవేశించుట ద్వారా విద్యార్థులు ఇనుమడించిన 
ఉత్సాహంతో, ఉత్కంఠతో పాఠాన్ని నేర్చుకోవడం జరుగుతుంది. అందుకుగాను నేపథ్యాలు ఇవ్వబడ్డాయి. 


3. కొత్త, పాత మేలు కలయికగా కూర్చబడిన పాఠ్యాంశాలను ప్రావీన-ప్రస్తుత పరిచయ విషయాలతో అనుసంధానం చేస్తూ, ఇతర విషయాలతో 
సహ సంబంధాన్ని కూరుస్తూ బోధించినవో పాఠశాల విద్య విద్యార్థులకు మనస్సులో హత్తుకుంటుంది. నిజజీవితంలోనేకాక జీవితాంతం 
ఉపయోగపడుతుంది. 


4. ఈ తరగతికి కేటాయించిన భాషాధ్యయన సామర్భ్యాలను సాధించుటకు అలాగే విద్యార్థులకు గరపవలసిన నైతిక, మాననీయ విలువలు, జీవన 
కౌశల్యాలు, శాస్త్రీయ దృక్పథం మొదలగు వాటినన్నింటిని సందర్భానుసారంగా, పాఠ్యాంశాల ఆధారంగా నేర్పుటకు తగిన బోధనా వ్యూహాలను 
ఎంపిక చేసుకోవాలి. ప్రతి విద్యార్థి అధ్యయన, అధ్యాపన ప్రక్రియలో భాగస్వాములయ్యేలా శ్రద్ధ వహించాలి. 


5. జ్ఞాపకశక్తిని పరీక్షించుటకు గాక అవగాహన, ఆలోచన, పరిశోధన, అనువర్తన (అప్లికేషన్‌), విశ్లేషణలకు ప్రాధాన్యతనివ్వాలనునది మీకు తెలిసిన 
విషయమే. అంతేగాక గ్రంథాలయం, అంతర్జాలం, ప్రసార మాధ్యమాలను జ్ఞానార్దనకు ఉపయోగించుకొనే రెఫరెన్స్‌ స్కిల్స్‌, “మౌఖిక, లేఖన 
కౌశల్యాలు పెంపొందించుట మిక్కిలి ఆవశ్యకము. 

6. విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంపొందించే రీతిలో స్వీయాభిప్రాయాలను, సృజనాత్మకతలను ప్రకటించే అవకాశం కల్పించాలి. వారి భావనలను 
కించపరచడం, ఖండించడం ఎట్టి పరిస్థితులలో చేయరాదు. 

7. “భాషాగమ్మత్తు”, “భాష-సౌందర్యం” మొదలగునవి పరీక్షించుటకు కాదు. కేవలం పఠనాసక్తిని పెంపొందించుటకు, భాషామాధుర్యాన్ని 
ఆస్వాదించుటకు మాత్రమే ఉద్దేశింపబడినవి. అటులనే “అనువదిద్దాం - ఆనందిద్దాంి కూడ. 


8. విద్యార్థులలో సంఘీభావం పెంపొందించుట ఆవశ్యకము. అందుకు “జట్టుపని” ఎంతయో సహాయపడును. కావున “జట్టుపనిని ప్రోత్సహించండి. 


లేఖన కౌశల్యములు పుస్తకము చివర వివరముగా ఇవ్వబడినవి. విద్యార్థులు వాటిని అవగాహన చేసికొని, పుస్తకములోని కృత్యములు 
సాధించుటకు అవసరమైన మార్గదర్శకమును చేయవలెను. 


గ న ల —_ 
14 By yy శె. by 
విషయసూచిక Eft 


| 
Wh 
జ 


కవి/రచయిత 2 J 
గుంఖ్యు 


పాఠం/గేయం 


I 


పద్య భాగం 

శ్రీ గురజాడ రాఘవశర్మ 

శ్రీ గండూరి లక్ష్మీనారాయణ 
అల్లసాని పెద్దన 

శ్రీ చల్లారాధాకృష్ణ శర్మ 
గోనబుద్దారెడ్డి 

తిక్కన 


(ఇ 
కో 


wl భారత జనని 


పరివర్తన 


[లు 
గు 


నా తెలుగు 
భగీరథ ప్రయత్నం 


[2 
© 


రాయబారం 


G 
& 
% 
[లు 


౫7 | ప్రపంచపదులు దా॥ సి. నారాయణ రెడ్డి 


షీవలుడు దువ్వూరి రామిరెడ్డి 


గద్య భాగం 


ర్తిచక్ర - జగదీష్‌ చంద్‌ డా॥ వెన్నా వల్లభరావు 
దా॥ ఎ.పి.జె. అబ్దుల్‌కలాం 57 
కళా ప్రశంస (పఠనం) 


తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు శ్రీమతి పద్మాపార్దసారథి 


కార్యూం (ఉపవాచకం) 
అద్భుతాలు చేయాలంటే... 74 
సుడుకాయలు 
తల్లికడుపు చల్లగా.... (ఉపవాచకం) 87 
చకురోష్తల a 


సంకల్పం దృఢంగా ఉంటే సాధించలేనిదేది? (ఉపవాచకం) 108 


al 


kkk 


NS 


| ఖల్‌ 


il 


yp ¢ |g 
(6 
7 వ 
By ర్డీ 
తి 


6 
గ్ర 
గ్ర 
ల 
8 
శ్ర 


ee) 


FF యలు బతుకు శ్రీ రన్‌ గ్‌. 
a లట య 
Ai బళ్లారిలో గాంధీజీ (ఉపవాచకం) _ (కీ.శే. తిరుమల రామచంద్ర 121 | [| 
| 

| (24-1 లేఖన కౌశల్యాలు 129-136 || 


గమనిక : ప్రథమభాషకు విషయ సూచికలోని పాఠములన్నియు ఉద్దేశింపబడినవి. “*” గుర్తుగల పద్య 
గద్య పాఠ్యాంశాలు, ఉపవాచకం పాఠ్యాంశాలు ద్వితీయ భాషకు కేటాయించబడినవి. 


1 భారత జనని 


హ్‌ ర్త 
ఉం 
నేపథ్యం 

జోన్‌టీ రోడెస్‌ కుమారై నామకరణం 


మునుపటి సౌత్‌ ఆఫ్రికా క్రికెట్‌ క్రీడాకారుడు, ముంబై “నేను ఇండియాలో చాలాకాలం గడిపాను. ఇండియాలోని 

ఇండియన్స్‌ ఫీలింగ్‌ కోచ్‌ అయిన జోన్‌టీ రోడెస్‌ తన భార్య _ భిన్న సంస్కృతుల మేళవింపు, వారసత్వం, సంప్రదాయాలు 

మెలనీ ముంబైలో ఒక ఆడపిల్లకు జన్మనిచ్చిందని, పాపకు నాకు చాలా ఇష్టం. ఆధ్యాత్మికత, ముందు ఆలోచనలు గల 

“ఇండియా” అని నామకరణం చేశాననే వార్తను రోడెస్‌ దేశం ఇండియా. ఈ మేలుకలయిక అంటే నాకు మక్కువ. 

స్వయంగా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అందుకే మా చిన్నారికి “ఇండియా” అని పేరు పెట్టాను? - 
అంటున్నారు రోడెస్‌. 


మరి విదేశీయులే సమ్మోహితులవుతున్నట్టి భారత జననిని కవి గురజాడ రాఘవశర్మగారు ఏమని వర్ణించారో చూద్దామా! 


పల్లవి : జయ జయ భారత జననీ, పావని 


అనుపల్లవి : జయ జయ సకలానంద దాయినీ 


హిమాలయోన్నత సమాదర్శిని 


తమోదళన విద్యా స్వరూపిణి ॥ జయ జయ ॥ 
సల్‌ తీరక ల యనే ల జ 
NS — __స్రానన గంగా బీవనన_కోభివి 


పతితోద్దారిణి పాప విదారిణి 1॥ జయ జయ Ey 


మధుర కుసుమ ఫల గ సుహోసని వు 


మంజుల శుక పిక మధుర నాని | జయ జయ ॥ 
NN 
వీర ధీర నర-నారీ రూపిణి 
వైరి-వర్గ సంహారిణి, తారిణి ॥ జయ జయా! మో మ్య్‌. (6) 


మ్య్‌ 


సార్థక ధర్మ-చక్ర పతాకిని 


| యఘు జయ ॥ 


సకల సౌఖ్య రాజ్య ప్రదాయిని 


అలలు 


ల 


కవి పరిచయం : గురజాడ రాఘవశర్మ గారు కృష్ణాజిల్లా ఉయ్యూరు సమీపంలోనున్న గురజాడ గ్రామంలో 
౨! ఫిబ్రవరి 11, 1899 లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు వెంకమ్మ మరియు త్రయంబకం. గురజాడ 


బుగ్గ అప్పారావు గారి వంశీకులు. వీరు ఎందరో ప్రముఖుల వద్ద వివిధ శాస్త్రాలలో విద్యాభ్యాసం సాగించి మంచి 
/ పాండిత్యాన్ని సంపాదించారు. బమ్మెర పోతన తనకు ఉత్తేజాన్ని కలిగించినట్లుగా స్వయంగా చెప్పుకున్నారు. 


1921లో మహాత్మాగాంధీ పిలుపుతో జాతీయోద్యమంలో ప్రవేశించారు. వీరి ఇతర రచనలు ముకుందమాల, 
వాసుదేవశతకము, స్వాతంత్ర్రపథము, జాతీయగీతాలు మొదలైనవి. 1964లో ప్రముఖ స్వాతంత్ర్యయోధునిగా 
రాష్ట్రపతితో సన్మానించబడ్డారు. 


1 చదవండి - ఆలోచించండి - రాయండి. 
పదజాలాన్ని పెంపొందించుకుందాం - భావం తెలుసుకుందాం. 


పావని = పవిత్రము చేయునది; ఆనందదాయిని = ఆనందమును కలిగించునది; హిమాలయ+ఉన్నత = హిమాలయ 
పర్వతముల వలె ఉన్నతమైన; సమాదర్శిని = సమదృష్టి కలదానవు; తమోదళన = చీకటిని పరిమార్చి; విద్యాస్వరూపిణి = 
జ్ఞానమే స్వరూపముగా కలదానవు; సంతత = ఎల్లప్పుడు; సస్యశ్యామల రూపిణి = పైరు పంటలే రూపముగా కలదానవు. 
సంచిత = కూడబెట్టిన; ఐశ్వర్యదాయిని = సంపదలను ఇచ్చునటువంటి దానివి; పావన = పవిత్రమైన; శోభిని = ప్రకాశించు 
దానవు; పతిత+ఉద్దారిణి = పాపాత్ములను ఉద్ధరించుదానవు; పాపవిదారిణి = పాపములను పోగొట్టు దానవు; మధుర = 
తీయనైన; కుసుమ = పుష్పములతో; సుహాసిని = చిరునవ్వు కలదానవు; మంజుల = మనోహరమైన; సుభాషిణి = చక్కని 
వాక్కులు గల దానవు; వీర ధీర = పరాక్రమవంతులైన, ధైర్యముకలిగిన, నర = పురుష్క నారీ = స్త్రీ వైరి వర్గ సంహారిణి 
= శత్రువులను నాశమొనర్చు దానవు; తారిణి = తరింపజేయుదానవు. 

భావము : ఓ భరత భూమీ! పావనీ! జయము జయము. అందరికీ ఆనందము కూర్చుదానవు! నీకు జయము. ఉన్నతమైన 
హిమాలయ పర్వతములవలె సమదృష్టి కలదానవు. అజ్ఞానమును చీకటిని పోగొట్టు విజ్ఞానమే స్వరూపముగా గలదానవు. 
ఎల్లప్పుడూ పైరుపంటలతో తులతూగెడి దానవు. సకలఐశ్వర్య ప్రదాయినివి. పవిత్రమైన జీవనదియైన గంగతో ప్రకాశించుదానవు. 
పాపములను పోగొట్టి పాపాత్ములను ఉద్దరించుదానవు. మధురమైన ఫల పుష్పములతో కూడిన దానవు. చిలుకల, కోకిల 
పలుకుల వంటి వాక్కులు గలదానవు. వీర, ధీర స్త్రీ పురుష రూపిణివి. శత్రువులను సంహరించుదానవు. మోక్షమొసగు 
దానవు. సార్థకమైన ధర్మచక్రము పతాకమునందు కలదానవు. సకల సౌఖ్యములను ఇచ్చుదానవు. సమస్తలోకములకు మేలును 
చేయు విజయమనే కిరీటము గల దానవు. శాశ్వతముగా శుభములను, శాంతిని చేకూర్చుదానవు. అట్టి నీకు జయము 
జయము. 


౨6666600 666 0006660066 6606666 6/20)6 6666660006 66 6000660006 66000606 


అ) 


ఆ) 


IV 


అ) 


ఆ) 


ఇ) 


నిసతిడ్‌ = చర్చించండి = రాయండి, 
జవాబులు రాయండి. 
1. భరతమాత వాక్కులెటువంటివి? 2. భరతమాత పవిత్రత గురించి తెలియజేయండి. 


అల్లిక పూరించండి. 


భరతమాత ఐశిష్టతలు 


| 


పద్య/గేయ రసాస్వాదన: 
కింది గేయ చరణాలను చదివి భావాన్ని వివరణాత్మకంగా రాయండి. 
“హిమాలయోన్నత ....... విదారిణి” 


భాషావగాహన 
వ్యతిరేక పదాలు రాయండి. 


) హూ రా *ర్రా*ఆా 
మా రా ఈమ 
9 ఆయి* రా అ హా 


సంధులను జతపరచండి. 

వర్గము “ది వరము 
1) సకల + ఆనంద oa 
గ 

2) సకల + ఐశ్వర్య న్గూ గుణసంధి 
3) హిమాలయ + ఉన్నత ౧౫ 


విగ్రహ వాక్యం రాసి ఏ సనూసమో రాయండి. 

ఏ వతితద్ధణి 1 
ల. లా? 
ప కానా. తానా 
| నా శనానాాానా 


౨666660066 66 0006666006 66606666 6/్ర్ర్యాం 6666666066 6600066 6000666000606 


ఈ) పర్యాయ పదాలు రాయండి. 
1) జనని: న 5 > 
2) కుసుమము : న ని 9 
3) ఫలము: క స 3 


ఉ) గీతగీసిన పదాలు ఏ భాషాభాగాలో గుర్తించండి. 
1) జయ జయ భారత జననీ అనువదిద్దాం - ఆనందిద్దాం. 
2) మధుర కుసుమ ఫల మంద సుహాసిని. mmm 
3) వైరి వర్గ సంహారిణి 


ఊ) కింది పద్యపాదాల్లోని అలంకారాన్ని గుర్తించండి. 
1) వీర ధీర నరనారీ రూపిణి 
వైరి వర్గ సంహారిణి తారిణి 
2) సార్ధక ధర్మచక్ర పతాకిని 


సకల సౌఖ్య రాజ్య ప్రదాయిని. 


V సృజనాత్మకత : 
1) అంతర్జాలంలో మరికొన్ని దేశభక్తి గేయాలను సేకరించి తులనాత్మకంగా పరిశీలించండి. 
2) స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి ఉపన్యాసం విని, దానిలోని ముఖ్యాంశాలను డైరీలో నమోదు చేయండి. 


V1 లేఖన నైపుణ్యాలు : వ్యాసరచన - ఆత్మకథ 
కింది అంశముల ఆధారంగా 40-50 పదాలతో “వార్తాపత్రిక” ఆత్మకథను రాయండి. 


తెలుగులో వచ్చిన 
మొదటి వార్తాపత్రిక 


నేనివి నేర్చుకున్నా : 

1. దిన, వార, మాస పత్రికలలోని గేయాలను చదివి అవగాహన చేసుకోవటం. 
2. అంతర్జాలం నుండి విషయాన్ని సేకరించి ఉపయోగించుకోవటం. 

3. తగిన సామెతలతో, నుడికారాలతో వ్యాసం రాయటం. 


దేశభక్తి గేయాలను సేకరించి, అలాగే కొన్ని గేయాలను స్వయంగా 
రాసి వాటిని పాడేలా విద్యార్థులను ప్రోత్సహించాలి. 


జాతీయపండుగల గూర్చి సమాచారాన్ని అంతర్జాలంలో సేకరించి 
విద్యార్థులకు తెలుపండి. 


[mae 
శ (2) GDI6 fH 


౨666600666 0006660066 6606666 6/606 6666660006 66 6000666006 66000606 


ఉపన్యసించుము. 
రూపాంతరము 

౦ ఇప్పుడు ప్రాణులకు ప్రాణవాయువును, ఆహారాన్ని అందిస్తూ 
౫: మీలో పరివర్తన తెచ్చిన సంఘటన ఏదైనా ఉన్నదా! అనేక రకాలుగా ఉపయోగపడే చెట్లను కాపాడటం అవసరమనే 


౫% “ఇంటికో చెట్టు - ఊరికో వనం” - అంశంపై తరగతిలో విషయాన్ని మానవుడు ఎవరి ద్వారా గ్రహించాడో తెలుసుకుందామా! 


Aa 2 2 2 యొ యు ఎయు యొ aa 0 జమ మేమే యము a యమొమి ఎమ మయ కులుకు మయ 2కు య 2కు ఈర ములు 4 


అఆ 


గ్‌ 


ఏ నొక నాడరణ్యమున కేగితి కట్టెలు గొట్ట కూలికిన్‌ 

సానువులోన నున్న నొక సాలమునుం గని గొడ్డ లెత్తగా 

హీన గళంబుచే నను మహీరుహ మడ్గగ సాగె నిట్లు, నే 

నా నగ మాడు మాటలు కడబ్బుర పాటున నాలకించితిన్‌. (1) 


మ్‌ 


“అడవిని పుట్టి పెర్గితిమయా! సుడిగాలుల పిడ్లువానకున్‌ 
జడియక, జన్మమిచ్చిన సుసాగరమేఖల కోర్కె తీర్చగన్‌ 

పుడమిని జంతు జాతులకు మోదము మేలును గూర్చుచున్‌ సదా 
నడిచెడి మమ్ములన్‌ నరుడ! నాశమొనర్చకు నిర్ణయుండవై. (2) 


[1 


మా తరు శాఖ ఛాయలను మంజరిలోనను నిత్యమాడుచున్‌ 
గౌతుకమొప్ప పాడుచును కాలము హాయిగ గడ్డు పక్షులున్‌ 
కోతుల జాతి కొమ్మలను గుల్మములన్‌ నివసించు జంతువుల్‌ 
భూతలమందు నెక్కడికి పోవును? మమ్ముల గూల్సివేసినన్‌. (3) 


౨666660666 6006666006 66606666 6/ర50)6 6666666066 6600066 66000666000606 


చ. మలమల యెండ వేడిమికి మాడుచు నడ్చుచు పోవు వారికిన్‌ 
నిలబడి దారు లందునను నిత్యము చల్లని నీడ నిత్తుమే 
విలువగు ప్రాణవాయువును పేర్మిని మీ కిడుచున్న మమ్ములన్‌ 
కలియుగ మానవా! తగదు ఖండన జేయకు కీడు నీకగున్‌. (4) 


ఉ. తీయని పండ్లు కాయలతి తీయని మేలిమి తేనె తెట్టెలన్‌ 
కాయము గాయమైన వెనుకాడక నిత్తుము కోరినప్పుడున్‌ 
న్యాయమ! చంప వచ్చితివి నష్టము కల్లును మీకె ధాత్రిపై 
తోయము నిచ్చు మేఘములు తూలును వర్షము రాదు మానవా! (5) 


ఉ. ప్రార్థన నాలకించు మము పంసకుమీ! యమలోక సీమకున్‌ 
స్వార్థము లేదు మాకు మిము సాకుటకై జనియించినాము ని 
స్వార్థపు జీవనం బొకటె సర్వ జనాళికి నిచ్చు శాంతియున్‌ 
సార్థకమొందు నీ జనువు సన్మతి! త్రుంచకు చెట్ల బెంచుమా! (6) 


కం. తరులే ప్రాణము నిల్పును 
తరులే కురిపించు వాన ధారుణి పైనన్‌ 
తరులే వరమౌ నరులకు 
తరియించుము మొక్కనాటి తప్పక మిత్రా! (7) 


చ. హృదయ గుహాంతరాళమున వృక్షము పల్కిన సత్య వాక్కులున్‌ 
గదులుచునుండ గొడ్డలిని కంపిత హస్తమునుండి వీడి నే 
సదమదమొందు చిత్తమున సాగితి నింటికి, నాటినుండియున్‌ 
గుదురుగ నాటి మొక్కలను గోముగ సాకుచు పెంచసాగితిన్‌ (8) 


కవి పరిచయం : “పరివర్తని అను పాఠ్యభాగం శ్రీ గండూరి లక్ష్మీనారాయణ గారు రచించిన “చీకటి 
వెలుగులు” అనే పద్యసంపుటి నుండి గ్రహింపబడినది. శ్రీ లక్ష్మీనారాయణ గారు ప్రధానోపాధ్యాయులుగా 
పదవీ విరమణ పొందిరి. వీరి జన్మదాతలు రాములు రంగస్వామి, కనకమ్మ రాములు గారు. ప్రస్తుతం వీరు 
మహారాష్ట్రలోని భీవండి పట్టణంలో నివసించుచున్నారు. 


శ్రీ లక్ష్మీనారాయణగారు మహితోక్తశతక మంజరి, నేటి భారతం (శతకం), స్పందన (కవితా సంపుటి), 
మార్మండేయ మహర్షి (బతకమ్మ పాట) మొ॥ వాటిని రచించారు. వీరికి ఉత్తమ ఉపాధ్యాయ (పు.పా.సం., 
భీవండి), విశిష్ట ఉపాధ్యాయ (రోటరీ క్లబ్‌ సౌత్‌, భీవండి) పురస్మారాలు లభించాయి. 


1 వినండి. = 'సంభాషిరచరడి. 
1. “నేనే చెట్టునైతే” 
2. “చెట్ల అవశ్యకత.” 
1 చదవండి - ఆలోచించండి - రాయండి. 
పదజాలాన్ని పెంపొందించుకొందాం - భావాలు తెలుసుకుందాం. 
1. ఏగితి = వెళ్ళితి; సానువు = అడవి; సాలము = వృక్షము; గళము = గొంతు; మహీరుహము = చెట్టు/వృక్షము; నగము = 
వృక్షము; అబ్బురము = ఆశ్చర్యము. 


౨066660066 6000666006 66606666 6/గ్ర్రిం 6666666006 66 6000666000 666000606 


అ) 


ఆ) 


భావము : నేను ఒకనాడు కట్టెలు కొట్టుటకై అరణ్యమునకు వెళ్ళితిని. అచ్చట ఒక వృక్షమును చూచి గొడ్డలిని ఎత్తగా అది 
నీరసించిన కంఠముతో నన్ను ఇట్లు అడగసాగెను. నేను ఆశ్చర్యపడుచు దాని మాటలు వినుచుంటిని. 

జడియక = భయపడక; సాగరమేఖల = సముద్రపు మొలనూలు; పుడమి = భూమి; మోదము = సంతోషము; మేలు = 
మంచి; నిర్ణయ = దయలేకుండుట. 

భావము : అడవిలో పుట్టిపెరిగాము. సుడిగాలులకు, జడి వానలకు భయపడక, జన్మనిచ్చిన భూదేవి కోర్కె తీర్చుటకు 
ప్రయత్నించుచున్నాము. భూమిపైనున్న జంతు జాలములకు ఆనందమును, మేలును చేకూర్చుచున్నాము. మమ్ములను 
నిర్ణయుడవై నాశనము చేయకుము. 

ఛాయ = నీడ; మంజరి = పూలగుత్తులు; నిత్యము జై ఎల్లప్పుడు; కాతుకము = కుతూహలము; గుల్మములు = పొదలు; 
భూతలము = భూమిపై. 

భావము: పక్షులు మాకొమ్మల నీడల్లో ఎల్లప్పుడు ఉత్సాహముతో ఆడుచు, పాడుచు హాయిగా కాలము గడువును. కొమ్మలలో 
నివసించు కోతులు మొదలగు జంతువులు మమ్ములను కూల్చివేసిన ఎచటికి వెళ్ళును? 

పేర్మిని = ప్రేమతో, ఖండన = కొట్టివేయుట; తగదు = మంచిదికాదు; కీడు = అపకారము. 

భావము : ఎండలకు మలమల మాడుచు దారులలో నడచుచు పోవువారికి మేము నిలచి చల్లని నీడ నిచ్చెదము; మీకు 
ప్రేమతో ప్రాణవాయువును (ఆక్సిజన్‌ను) అందించెదము. కావున మమ్మునరకుట తగదు. నీకు కీడు జరుగును. 

మేలిమి = శ్రేష్టమైన; కాయము = శరీరము; తోయము = నీరు 

భావము : తీయని పండ్లు, కాయలు, మేలిమి తేనె తెట్టెలను మా శరీరములు గాయమైనా మీరు కోరినపుడల్లా వెనుకాడక 
ఇచ్చెదము. అటువంటి మమ్ములను చంపుటకై వచ్చుట న్యాయమా! మీకే నష్టము కలుగును. వర్షమునిచ్చు మేఘములు 
తొలగిపోయి, వర్షము కురియదు. 

ఆలకించు = విను; స్వార్థము = నాది అనుభావము; సాకుట = పోషించుట; జనియించుట = పుట్టుట; జనాళి = 
ప్రజాసమూహము. 

భావము : మా ప్రార్థన వినుము. మమ్ములను చంపకుము. మాకు స్వార్థమన్నది లేదు. మిమ్ములను బతికించుటకే మేము 
పుట్టినాము. నిస్వార్థ జీవనమే సర్వజనులకు శాంతినిచ్చును. నీ జన్మము కూడా సార్థకమగును. చెట్లను నశింపజేయక వాటిని 
పెంచుము. 

తరులు = చెట్టు; ధారుణి = భూమి; నరులు = మానవులు. 

భావము : వృక్షములే ప్రాణములను నిలువునవి. వృక్షములే భూమిపై వర్షమును కురిపించును. తరులే నరులకు వరము 
కావున మొక్కలను నాటుము. 

కంపిత = వణకుచున్న; హస్తము = చెయ్యి; వాక్కు = మాట; గోముగ = ప్రేమతో 

భావము : వృక్షము పలికిన వాక్కులు మనస్సున మెదలుచుండగా కంపించుచున్న చేతులతో గొడ్డలిని వదలివేసితిని. అనాటి 
నుండి కుదురుగ మొక్కలు నాటి ప్రేమతో పెంచసాగితిని. 


వినండి - చర్చించండి - రాయండి. 

జవాబులు రాయండి. 

|. “వృక్షములు” మానవులకు ఉపయోగపడుచున్న విధము, 
2. కట్టెలుకొట్టు వానిలో వచ్చిన పరివర్తన. 


ఎవరు, ఎవరితో పలికిరి. 

1. “అబ్బుర పాటున ఆలకించితిన్‌” 

2. “శాశమునర్సకు వెర్ణయుందవై” 

3. “తగదు ఖండన జేయకు కీడు నీకగున్‌” 

4. “మొక్కలను గోముగ సాకుచు పెంచసాగితిన్‌” 


౨666660666 6600666600 6666006666 6/70)6 6666666066 6600066 6000666000606 


ఇ) ఖాళీలను కుండలీకరణములోని సరియగు పదాలతో పూరించండి. 
(వర్షము, నీడ, ధారుణి, మహీరుహము, వరము) 


1. హీనగళంబుచే నను అడ్లగసాగ. 

2. నిత్యము చల్లని నిత్తుమే. 

3. మేఘములు తూలును రాదు మానవా! 
4. తరులే కురిపించు వాన పైనన్‌. 


ఈ) కింది వాక్యములలోని తస్సాప్పులను గుర్తించండి. 
1. అడవిని వుట్టి పెర్గితిమి. 
దారులందు నిత్యము వేడి నిత్తుము 


జ బ్‌ బ్‌ బా 
ల వ నో... వో 


2 
3, మిము సాకుటకై జనియించినాము 
4. తరులే శాపము నరులకు 


ఉ) అల్లిక : 
తరుల వలన కలుగు లాభములను కింది అల్లికలో పూరించండి. 


IV స్వీయస్పందన : 
1. “వృక్షముల వలన వర్షములు కురియును” నీ సొంతమాటల్లో వివరించు. 
2. మానవులకు చెట్ల వలన కలుగు లాభములు. 


V అధభిప్రాయవ్యక్ష్తీకరణ : 
1. వృక్షములను కొట్టివేయుట ఎంతవరకు సమంజసము. 
2. తరువులు నిస్వార్థ జీవులు - సమర్థించుము. 
3. మానవుల్లో పరివర్తన అవసరమన్న కవిభావన పట్ల నీఅభిప్రాయం. 


V1 పద్య/గేయ రసాస్వాదన: 


కింది పద్యాన్ని చదివి మీరు గ్రహించిన భావాన్ని వివరణాత్మకంగా రాయండి. 


ఉ. తీయని పండ్లు కాయలతి తీయని మేలిమి తేనె తెట్టెలన్‌ 
కాయము గాయమైన వెనుకాడక నిత్తుము కోరినప్పుడున్‌ 
న్యాయమ! చంప వచ్చితివి నష్టము కల్లును మీకె ధాత్రిపై 
తోయము నిచ్చు మేఘములు తూలును వర్షము రాదు మానవా! 


VII 


అ) 


ఆ) 


ఇ) 


ఈ) 


ఉ) 


ఊఊ) 


బు) కింది పద్యమందలి అలంకారము గుర్తించుము. 


౨666660666 6000666600 6666096666 6/ర్ర్ర 0666666660 066 6600066 66000666000606 


భాషావగాహన : 

వ్యతిరేక పదాలు రాయండి. 
1) ఖేదము ౫ 

3) న్యాయము ౫ 

5) స్వార్థము ౫ 

7) వరము ౫ 


వచనము మార్చి రాయండి. 


గొడ్డు [౩ 
3) జంతువులు గు. 


ప్రకృతి - వికృతులను రాయండి. 


D అబ్బుయు =] 
వము [|] 


పర్యాయ పదాలు రాయండి. 


1) పుడమి = > 


2) కాయము = శ 


3) తరులు = శ 

4) అడవి = , 

5) చిత్తము = > 

కింది సంధులను జతపరచండి. 
“కి వర్గము 

1) అరణ్యమునకు + ఏగితి 

2) జన + ఆశి 

3) గొడ్డలి + ఎత్తగా 

4) కట్టెలు + కొట్టు 


333333 


అ) 
ఆ) 
ఇ) 

ఈ) 


కింది సమాసములకు విగ్రహవాక్యాలు రాయండి. 


1) హీనగళము = 
3) నిర్భయుడు = 
5) సత్యవాక్కు = 


తరులే ప్రాణము నిల్పును 
వరులే' కురిపించువాన ధారుణిపైనన్‌ 
తరులే వరమౌ నరులకు 


తరియించుము మొక్కనాటి తప్పక మిత్రా! 


2) కీడు ౫ 
4) నష్టము ౫ 
6) శాంతి ౫ 
8) సత్యము ౫ 


బతరువు | 
ఖవడ్లు య్‌ 


“ది వర్గము 
గసడదవాదేశసంధి 
ఇకారసంధి 
ఉకారసంధి 

సవర్ణ దీర్హసంధి 


2) సుడిగాలి = 
4) తరుశాఖ = 


బూ) కింది పద్యపాదములు గణ విభజన స్టే యతిస్థానమును గుర్తించి ఏ పద్యపాదమో తెలుపుము. 
1) నడిచెడి మమ్ములన్‌ నరుడ! నాశమొనర్చకు నిర్ణయుండవై 


2) తోయము నిచ్చు మేఘములు తూలును వర్షము రాదు మానవా! 


ఎ) కింది వాక్యములలోని భాషాభాగాలను గుర్తించండి. 


1. తోయము నిచ్చు మేఘములు. 2. _ హీనగళంబుచే నను మీరుహ మడిగెను. 
3. నష్టము కల్లును మీకె ధాత్రిపై త. -పలవకుము యమలోక ఏముకున్‌ 


VIII సృజనాత్మకత క 


చెట్టే లేకపోతే ఏమవుతుంది. 


IX లేఖననైపుణ్యాలు : లేఖారచన-అధికార, అనధికార లేఖలు. 


అ కింది అంశాల ఆధారంగా అధికార, అనధికార లేఖలు నూతన పద్ధతిలో రాయండి. 


విషయం : పఠనదినోత్సవ కార్యక్రమం సందర్భంగా పుస్తక ప్రదర్శన 


సంచాలకులు, తెలుగు అకాడమీ, హైదరాబాద్‌, తెలంగాణ. 


౨066660066 6000666600 6666696666 6(గ్రుం 6666666066 6600066600 ౭౭౭౭౭౭౭౪ 


అర్జాంతరన్యాసాలంకారం 


సామాన్యాన్ని విశేషం చేతగాని, విశేషాన్ని సామాన్యం చేతగాని సమర్థించడం అర్జాంతరన్యాసాలంకారం. 
సామాన్యం - లోకోక్తి లేక ప్రసిద్ధ ధర్మం. 
విశేషం - ప్రత్యేకమైన సంఘటన 
ఉదా: (1) హనుమంతుడు సముద్రాన్ని దాటాడు. 
మహాత్ములకు సాధ్యంకాని కార్యం ఉంటుందా? 
ఇందులో మొదటి వాక్యం విశేషం. రెండోవాక్యం సామాన్యం. ఇలా విశేషాన్ని చెప్పి సామాన్యాన్ని చెప్పడం వల్ల ఇది 
అర్థాంతరన్యాసం. ఇక్కడ విశేషం సామాన్యం చేత సమర్థించబడింది. 


(2) పండితులతో కలసి వుండుటచే సామాన్యుడు కూడా గౌరవము పొందును. పూలతో కూడి వుండుట వలన 
దారముకూడా శిరస్సున ధరింపబడుచున్నది కదా. ఇందు మొదటి వాక్యం సామాన్యం. రెండోవాక్యం విశేషం. ఇక్కడ 
సామాన్యవాక్యం విశేషం చేత సమర్థింపబడినది. 


సమాచార ప్రసార సాంకేతిక పరిజ్ఞానము (1CT) 

* కంప్యూటర్‌ సాస్ట్‌వేర్‌ల సహాయంతో సులభంగా స్లెడ్‌షో తయారు చేయవచ్చు. 

ఈ స్లెడ్‌పోతో ప్రేక్షకులను ఆకట్టుకొనే విధంగా ప్రజంటేషన్‌ చేయవచ్చు. 

శృతం కన్నా దృశ్యం మనస్సున బాగా నిలుస్తుంది. అందుకే పిక్చర్‌ “స్పీక్స్‌ వాల్యూమ్స్‌' అంటారు. ఒకదాని తరువాత 
ఒకటిగా ఆకర్షణీయము, విషయానుగుణ్యము అయిన స్టెడ్స్‌ను ప్రదర్శిస్తూ తగినవిధంగా వివరించడాన్ని విజువల్‌ ప్రజంటేషన్‌ 
అంటారు. 


ఇప్పుడు మీరు మీ ఉపాధ్యాయులు మరియు పెద్దల సహాయంతో “వృక్షాల ఆవశ్యకత” గురించి చిత్రాలు, వీడియోలతో 
కూడిన ఒక చక్కని స్లెడ్‌షో ప్రజంటేషన్‌ తయారు చేయండి. దానిని మీ పాఠశాలలో మరియు పరిసరాలలో ప్రదర్శించండి. 
జనజాగ్భతిని కల్గించండి. 


నేనివినేర్చుకున్నా : 

Il, Sores, గేయాలు మొదలగు సాహిత్యాన్ని చదివి రనాన్వాదన చేయటం. 
2. ఆహ్వానపత్రిక తయారు చేయటం. 

3. అధికారలేఖ రాయటం. 

4. అంతర్జాలం ద్వారా విషయాన్ని సేకరించి వినియోగించుకోవడం. 


ఉ.సూ.: వృక్షసంపదను గూర్చి విద్యార్థులకు అంతర్జాలం ద్వారా తెలియజేయండి. 


మ. పర్యావరణానికి సంబంధించిన వివిధవార్తలను దిన, వార, మాస పత్రికలయందు 
సేకరించి తులనాత్మకంగా పరిశీలన చేయండి. 


శయ 


౨666660066 66 0066660066 6606666 6(110)6 66666660 0666 600066 66000666000606 


నేపథ్యం 


dle 
o> 


“అతిధి” - “అభ్యాగతులు” అను మాటలు విన్నారా? 
అతిధి: ఫలానా తిథియందు/రోజు వస్తానని ముందుగా 
తెలుపక ఆకస్మికముగా వచ్చు వ్యక్తి 

అభ్యాగతుడు : భోజన సమయమునకు వచ్చు వ్యక్తి 


మీ ఇంటికి వచ్చిన అతిథులతో మీరెలా ప్రవర్తిస్తారు? 
పూర్వం గృహమునకు వచ్చిన అతిథుల నెట్లు సత్మరించేవారు? 
ప్రస్తుత పాఠంలో ప్రవరుడు అతిథికి ఏ విధంగా సేవలందించి 
ధన్యతను పొందాడో చూద్దాం. 


a 


తీర్థసంవాసు లేం తెంచినా రని విన్న 
నెదురుగా నేంగు దవ్వెంతయైన 
నేగి తత్పదముల కెజంగి యింటికి. దెచ్చుం 
దెచ్చి సద్భక్తినాతిథ్య మిచ్చు 
నిచ్చి యిష్టాన్న సంతృప్తులంగాం జేయు. 
జేసి కూర్చున్నచోం జేరవచ్చు 
వచ్చి యిద్ధరం గల్లు వనధి పర్వత సరి 
త్తీర్ధ మాహాత్మ్యముల్‌ దెలియ నడుగు 
నడిగి యోజన పరిమాణ మరయు నరసి 
పోవలయు జూడ ననుచు నూర్చులు నిగుడ్చు 
ననుదినము తీర్ధ సందర్శ నాభిలాష 
మాత్మ నుప్పొంగ న త్తరుణాగ్ని హోత్రి. ..... (1) 


ఈ విధమున నభ్యాగత 
సేవాపరతంత సకల జీవనుండై భూ 
దేవకుమారకు౯ డుండం 


గా విను మొకనాండు కుతప కాలమునందున్‌ ..... (2) 


లో 


ముడిచిన యెంటి కెంజడ మూయ మువ్వన్నె 
మొగముతోలు కిరీటముగ ధరించి 
కకపాల కేదార కటక ముద్రిత పాణి 
గుజుచలాతాముతోం గూర్ప్చిపట్టి 
యైణేయమైన యొడ్డాణంబు లవణిచే 
నక్కళించిన పొట్ట మక్కళించి 
యారకూటచ్చాయ నవఘలింపగంజాలు 
బడుగు దేహంబున భస్మ మలంది 


గీ. మిట్టయురమున నిడుయోగ పట్టి మజియం 
జెవుల రుద్రాక్షపోంగులు చవుకళింప6 
గావికుబుసంబు జలకుండికయును బూని 
చేరె దద్గేహ మౌషధసిద్భుం డొకండు. ..... (3) 


తే. ఇట్లు చనుదెంచు పరమ యోగీంద్రుం గాంచి, 
భక్తి సంయుక్తి నెదురేంగి ప్రణతుండగుచు, 
నర్యవాద్యాది పూజనం బాచరించి 
యిష్టమృష్టాన్న కలన సంతుష్టుం జేసి. ..... (4) 


క. ఎందుండి యెందు బోవుచు 
నిందుల కేంతెంచినార లిప్పుడు? విద్వ 
ద్వందిత! నేంయగదా మ 
న్మందిరము పవిత్రమయ్యె, మాన్యుండ నైతిన్‌! ..... (5) 


ఉ. వానిది భాగ్యవైభవము, వానిది పుణ్య విశేష మెమ్మెయిన్‌ 
వాని దవంధ్యజీవనము వానిది జన్మము వేజుసేయ కె 


వ్యాని గృహాంతరంబున భవాదృశ యోగిజనంబు పావన ళ్‌ @ 
స్నానవిధాన్న పానముల సంతస మందుచు. బోవు నిచ్చలున్‌. (6) 7 FPF 
క. నా విని ముని యిట్టను వ | ఆ కా * 
త్సా! మావంటి త్రైర్జికావళి కెల్లన్‌ 
మీవంటి గృహస్థుల సుఖ 
జీవనములాదె తీర్ధ సేవయు6 దలంన్‌? ..... (7) 
శా. ఏ యే దేశములన్‌ జరించితిరి, మీ రే యే గిరుల్‌ చూచినా, 
రేయే తీర్థములందు. గ్రుంకిడితి, రే యే ద్వీపముల్‌ మెట్టినా, | / 
రే యే పుణ్యవనాళిం ద్రిమ్మరితి, రే యే తోయధుల్‌ డాసినా 
రాయాచోటులం గల్లు వింతలు మహాత్మా! నా కెజీంగింపరే. (8). 


శా. కేదారేశు భజించితిన్‌ శిరమునన్‌ గీలించితిన్‌ హింగుళా 
పాదాంభోరుహముల్‌ ప్రయాగనిలయుం బద్మాక్షు సేవించితిన్‌ 
యాదోనాథసుతాకళత్రు బదరీ నారాయణుం గంటి నీ 
యా దేశం బన నేల? చూచితి సమ స్తాశావకాశంబులన్‌ (9) 


౨666660066 66 6066660066 6606666 6(1్ర్ర)6666 66660666 600066 6600066600 0606 


కవి పరిచయం : ఆంధ్ర కవితాపితామహుడని కీర్తినొందిన అల్లసాని పెద్దన క్రీ.శ. 1509 నుండి 1530 వరకు విజయనగర సామ్రాజ్యాన్ని 
పాలించిన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో ప్రముఖుడు. అసామాన్య ప్రతిభా విశేషాలుగల ఈ కవిని రాయలు 
పతర సరయు (ప్రశంసించెను, “శిరీషకుసుమ పేశల సుధామయోక్తులన్‌ గృతి రచింపుమని రాయలు కోరగా “స్వారోచిష 


మనుసంభవి మను ప్రబంధమును పెద్దన రచించెను. ఇది మనుచరిత్రగా ప్రసిద్ధిగాంచినది. “అల్లసాని వారి అల్లిక జిగిబిగి అని” వీరిశైలి 
కొనియాడబడెను. ప్రస్తుత పాఠ్యభాగము “మనుచరిత్ర నుండి గ్రహింపబడినది. 


వివిధ యాత్రలుగావించి, తన ఇంటికి వచ్చిన సిద్దునికి ప్రవరుడు ఆతిథ్యమొసంగుట ఈ పాఠ్యభాగసారాంశము. 


1 చదవండి - ఆలోచించండి - రాయండి. 
పదజాలాన్ని పెంపొందించుకుందాం - భావాలు తెలుసుకుందాం. 

1. అనుదినము = ప్రతిరోజు; ఆ + తరుణ + అగ్నిహోత్రి = పిన్నవయస్సుననే అగ్నిహోత్రములు సేవించువాడు; తీర్థము = 
పుణ్యనదులు; సందర్శన + అభిలాష = చూడవలెనను కోరిక, ఆత్మన్‌ = మనస్సున; ఉప్పొంగ = అధిక మగుచుండగా; 
తీర్ధసంవాసులు = పుణ్య తీర్థములందు కొంతకాలము ఉండి తిరిగి వచ్చువారు. ఏతెంచు = వచ్చు; దవ్వు = దూరము; 
ఏగు = వెళ్ళును; సద్భక్తి = మంచిభక్తి; ఇష్టాన్న = నచ్చిన భోజనము; ఈ + ధరన్‌ = ఈ భూమిపై; వనధి = సముద్రము 
యొక్క; పర్వత=కొండల యొక్క; సరిత=నదులయొక్క; మహాత్మ్యముల్‌= ప్రభావములను; అరయన్‌=తెలిసికొనును. 
భావము : ప్రవరుడు సకల పుణ్య తీర్ధములను సేవింపవలెనను కోరిక కలవాడు. అందువలన తీర్థయాత్రలు చేసి వచ్చుచున్నారని 
వార్త వినగానే వారికి ఎదురుగా వెళ్ళును. వారికి నమస్కరించి తన ఇంటికి తెచ్చును. భోజన తాంబూలాదులచే వారిని 
తృప్తిపరచును. విశ్రాంతి తీసుకున్న పిదప వారిని సమీపించి ఈ భూమిలో గల క్షేత్ర ప్రభావములను అడిగి తెలుసుకొనును 
అచటికి వెళ్ళుటకు ఎంత దూరమో వివరముగా తెలిసికొనును. “గృహము వదలి వెళ్ళ లేకుంటినని” దీర్హముగా నిట్టూర్పు 
విడుచును. 

2. అభ్యాగత = అతిథుల; పరతంత్ర=పరాధీన; భూదేవ కుమారుడు = బ్రాహ్మణ కుమారుడు (ప్రవరుడు); కుతప కాలమందు 
= మధ్యాహ్నంతర కాలమందు. 
భావము: ప్రవరుడు అతిథుల సేవ కొరకే తన జీవిత కాలముంతయు వినియోగించుచుండెను. ఒకానొక రోజున అతడు 
అతిథిసేవకు మిట్టమధ్యాహ్న కాలమున ఎదురు చూచుచుండెను. 

3. కెంజడ = ఎల్జిని జడను; మూయన్‌ = క్రమ్మునట్ట్లుగాా మెగము తోలు = పెద్దపులి చర్మము; కిరీటముగా=కుళ్ళాయిగా; 
కకపాల = సంచిని; కేదారకటక = పంచలోహములతో చేసిన కడియము; అలది = పూసికొని; ఏగెను = చేరుకొనెను. 
భావము: తలకు అతడు పులి తోలుతో చేయబడిన కుళ్ళాయము, పంచలోహములు కరిగించి చేసిన చేతి కడియమును 
పెట్టుకొనెను. కక్షపాలయును, యోగ దండమును, ఆడులేడి తోలుతో చేసిన నడుము కట్టును, యోగపట్టమును ధరించెను. 
దేహమంతటను విభూది పూసుకొని, చెవులందు రుద్రాక్ష పోగులు ధరించి కావిరంగు చొక్కా తొడిగికొనెను. జలమున్న 
కమండలమును చేతబట్టుకొనినవాడై ఓషధుల ప్రయోగము తెలిసిన వాడు ఐన, ఒక సిద్ధపురుషుడా ప్రవరుని ఇంటికి వచ్చెను. 

4. చనుదెంచు = వచ్చు; కాంచి = చూచి; ప్రణతుడు = మొక్కినవాడు; మృష్ట = పరిశుద్ధమైనట్టిది. 
భావము : ఈ రీతిగా వచ్చుచున్న యోగీశ్వరుని చూసి ప్రవరుడు భక్తితో నెదురేగి నమస్కరించెను. అర్హ్య పాద్యములచే 
పూజించి యోగికి ఎటువంటి ఆహారము ఇష్టమో యట్టి పరిశుద్ధమైన ఆహారమును పెట్టెను. 

5. విద్వత్‌ + వందిత = పండితులచే నమస్కరింపబడిన వాడా! మన్మందిరము = నా యిల్లు; పవిత్రము = పావనము; 
మాన్యుడన్‌ = అందకు పూజనీయుడను. 
భావము : ఓ యోగీంద్రా! మీరెక్కడి నుండి యెక్కడకు బోవుచు ఇచ్చటకు వచ్చినారు? యోగ్యులైన మీ రాక చేత మా 
యిల్లు పావనమైనది. మీ దర్శనము చేత నేను పూజ్యుడనైతిని. 

6. భవాదృశ యోగి జనంబు = మీ వంటి యోగుల సముదాయం; నిచ్చలున్‌ = ఎల్లప్పుడున్‌; ఏ+మెయిన్‌=ఏ విధము చేతను; 
జన్మము = పుట్టుక. 


౨066660066 66 0006660066 6606666 6(్రస06 6909000009099 0999990౭ ౭౭౭౭౭౭౭౪ 


భావము : యోగీంద్రా! మీ వంటి పూజ్యులు ఎవరి యింట గలసి మెలసి చుట్టముల వలెనే స్నానము, భోజనము, పానము 
చేసి తృప్తినొంది పోవుచుందురో ఆ గృహస్థుడే అదృష్ట వంతుడు, ధన్యజీవి. ఆ గృహస్థునిదే సార్థకమైన జన్మము. 

7... నాన్‌ = ఇట్టు; వత్సా = ఓ చిన్నవాడా; త్రైర్జిక+ఆవళికిన్‌ = తీర్థయాత్ర చేయువారి సముదాయం; తీర్ధసీవయున్‌ = పుణ్య 
తీర్ణ్మముల యొక్క సేవసైతము. 
భావము : ప్రవరుడిట్లు పలుకగా ఆ ముని ఈ విధముగా పలికెను. ఓ చిన్నవాడా! మీ వంటి గృహస్థులు సుఖముగా 
జీవించుట వలననే కదా, మా వంటి తీర్థయాత్రా పరులు మీ వలన నాతిథ్యమును బొందుచు తీర్థయాత్రలు 
చేసుకొనగల్లుచున్నారు. మీ వంటి గృహస్థులే మా వంటి తీర్థయాతీకులకు ముఖ్యమగు ఆలంబనములు. 

8. మహాత్మా = గొప్పదగు ఆత్మకలవాడా, వసించితిరి = ఉంటిరి; క్రుంకు + ఇడితిరి = స్నానమొనర్చితిరి; త్రిమ్మరితిరి = 
సంచరించితిరి; డాసినారు = సమీపించినారు, కల్గువింతలు = ఉన్నట్టి చితములను, ఎజీంగింపరే=తెలుపండి. 
భావము: ఓ మహానుభావా! మీరు ఏఏ దేశములను చూచితిరి. మీరు చూచిన కొండలను, స్నానమొనర్చిన తీర్థములను, 
చొచ్చిన దీవులను, విహరించిన పుణ్యారణ్యములను, స్నానము చేయుటకు వెళ్ళిన సముద్రములను, వానివాని యందుగల 
వింతలను నాకు వివరముగా చెప్పండి. 

9. భజించితిన్‌ = సేవించితిని; కీలించితిన్‌ = చేర్చితిని; పద్మాక్షున్‌ = తామరపూవులాంటి కన్నులు గల వానిని; కళత్రున్‌ = 
భార్యగా కలవాడు; కంటిన్‌ = చూచితిని. 
భావము : కేదారక్షేతమునందలి శివుని సేవించితిని. హింగుళయను మహాదేవికి సాష్టాంగనమస్కారం చేసితిని. ప్రయాగ 
క్షేత్రములో నివాసమున్న మాధవ స్వామిని సేవించితిని. సముద్రుని కూతురైన లక్ష్మీదేవిని భార్యగా గల బదరికాశ్రమము 
నందలి నారాయణుని చూసితిని. ఈ, ఆ ప్రదేశములు అననేల అన్ని దిక్కుల నడుమ నుండే ప్రదేశముల నెన్నింటినో 
చూచితిని. 


కృత్యం: 
పాఠ్యభాగంలోని కింది పద్యాలను చదివి, సూచనాను సారంగా కృత్యాలు చేయండి. 
అ) పద్యపాదములను జతపరుచుము. 


“కి వర్గము “ది వర్గము 
1. ఏయే దేశములన్‌ aa అ) మెట్టినారు 
2 సీతాం చవల . ఆ) గ్రుంకిడితిరి 
3. ఏయే పుణ్యవనాళి ఇ) జరించితిరి 
4. ఏయే తీర్థ్ధములందు శ్గా ఈ) ద్రమ్మరితిరి 


స్రట శంస 1 ఎలప ఫె 9 వజ్యాతు 


ఆ) సిద్దుడు దర్శించిన క్షేత్రములు 


ఇ) పే కింది పదాలకు సమానార్థక పదాలు రాయండి. 


ii) స్వీయస్పందన 
ప్రవరుడు సిద్ధుని ప్రశ్నించిన విధము నీ సొంత మాటల్లో రాయుము. 


౨666660066 66 0066660066 6606666 0/గ)6 6666666066 6600066 66000666000606 


అ) 


ఆ) 


ఇ) 


ఈ) 


అ) 


వినతడ = శతథా షతచకద 
1. నీవు చూచిన తీర్ణయాత్రా స్థలమును గురించి మిత్రునితో చర్చించండి. 3. “అతిథి దేవోభవి 
2. తీర్థయాత్రలు చేయటం వలన కలుగు ప్రయోజనాలు 4. అతిథి అని ఎవరిని సంబోధిస్తారు. 


వినండి - చర్చించండి - రాయండి. 

జవాబులు రాయండి. 

1. ప్రవరుడు తీర్ధ సంవాసుల గౌరవించు విధం. 

2. విశ్రాంతి గొనుచున్న సిద్భుని జేరి ప్రవరుడు ప్రశ్నించిన విధము. 

3. సిద్ధుడు దర్శించిన ప్రదేశములు. 

క్రింది భావానికి తగిన పద్యపాదం రాయండి. 

1. ఇంటికి తెచ్చి భక్తితో ఆతిథ్యమిచ్చును. 2. ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళుచు ఇక్కడకు వచ్చారు? 
3. ఆయా స్థలములలో గల వింతలు నాకు తెలుపండి. 4. _బదరికాశ్రమ మందలి నారాయణుని చూచితిని. 
ఎవరు, ఎవరితో అనిరి. 

1. మన్మందిరము పవిత్రమయ్యె. 2. _ గృహస్థుల సుఖజీవనమున గాదె తీర్ధ సేవయుదలపన్‌. 
3. వింతలు మహాత్మానా కెటింగింపరే. 4. చూచితి సమస్తాశావకాశంబులన్‌ 

అర్థవంతమైన పదాలతో ఖాళీలను పూరించి రాయండి. 

(మన్మందిరము, పుణ్యవిశేష్క పద్మాక్షు, తీర్ధ, ద్వీపముల్‌, నారాయణుని) 


1. అనుదినము సందర్శనాభిలాష మాత్మనుప్పాంగ. 
2. నేడు గదా పవిత్రమయ్యె. 

3. వానిది______ మెమ్మెయిన్‌. 

4. ఏయే _  __ మెట్టినారు. 

5. ప్రయాగనిలయుం_ ___ సేవించితిన. 

స్వీయస్పందన : 


1. మీఇంటికి వచ్చిన అతిథులను ఏ విధంగా ఆదరిస్తారో మీ సొంతవాక్యాల్లో రాయండి. 
2. ప్రవరునికి, సిద్దునికి మధ్య జరిగిన సంభాషణ మీ సొంతమాటల్లో రాయండి. 

అభి ప్రాయవ్యక్తీకరణ : 

1. కవిత్యవృత్తాంతాన్ని తెల్పండి. 2. కావ్యవిలువలు రాయండి. 


పద్య/గేయ రసాస్వాదన : 

కింది పద్యాన్ని చదివి మీరు గ్రహించిన భావాన్ని వివరణాత్మకంగా రాయండి. 
వానిది భాగ్యవైభవము, వానిది పుణ్య విశేష మెమ్మెయిన్‌ 

వాని దవంధ్యజీవనము వానిది జన్మము వేజుసేయ కె 

వ్యాని గృహాంతరంబున భవాదృశ యోగిజనంబు పావన 

స్నానవిధాన్న పానముల సంతస మందుచు. బోవు నిచ్చలున్‌ 


భాషావగాహన : 

విగ్రహవాక్యం రాసి సమాసనామం గుర్తించండి. 

1. _ దర్శనాభిలాష = | 3. బడుగుదేహంబు = ; 
2. మువ్వన్నె = 5 4. ఆర్హ్యపాద్యములు = ; 


౨666660066 66 0006666066 6606666 6(గ్ర్యాం 6666666006 66 6000666000 9౭౭౭౭౭౭౪ 


ఆ) సంధులను జతపరచండి. 


1) 
2) 
3) 
4) 
5) 
ఇ) కింది 


ఈ) కింది 


ఉ) కింద 
1. 
3 
వః 


“కౌ వర్గము “ది వర్గము 

ఈ + ధరన్‌ నీక అ) ఉకారసంధి 

యోగి + ఇంద్రుడు గ్గ ఆ) సరళాదేశ సంధి 

ఎదురు + ఏగి క 1 ఇ) యడాగమసంధి 

నారాయణున్‌ + కంటి 7 ఈ) త్రికసంధి 

ముని + ఇట్లను సా ఉ) సవర్ణదీర్ణ సంధి 

పద్యపాదములందలి అలంకారమును గుర్తించండి. 

ఏగితత్పదముల కెజగి యింటికి దెచ్చు. 2. ఐణేయమైన యొడ్డాణంబు లవణిచే 
దెచ్చి సద్భక్తి నాతిథ్యమిచ్చు నక్కళించిన పొట్ట మక్కళించి 

ఇచ్చి యిష్టాన్న సంతృవ్లులగా జేయు. యారకూటచ్చాయ నవఘళింవగ జాలు 
జేసి కూర్చున్నవో చేరవచ్చు. బడుగు దేహంబున భస్మమలది 


పద్యపాదములను గణవిభజన చేసి యతి స్థానమును గుర్తించి ఏ పద్యపాదమో తెల్పండి. 

స్నాన విధాన్న పానముల సంతస మందుచు పోవు నిచ్చలున్‌. 

ఆయా చోటులగల్లు వింతలు మహాత్మానాకెణీంగింపరే. 

గుర్తించబడిన పదాలు ఏభాషాభాగాలో రాయండి. 

ఎదురుగా నేగు దవ్వెంతయైన. 2. చేరె దద్గేహ మౌపథ సిద్దుడొకడు. 
— యై సహాయక. పకన న వమా 

వానిది భాగ్య వైభవము. 4. బదరీ నారాయణుంగంటి. 

బడుగు దేహంబున భస్మమలది. 


V1 లేఖననైపుణ్యాలు : ఆహ్వాన పత్రిక లేఖనం. 


కింది 


సమాచారాన్ని చదివి ఆహ్వాన పత్రికను తయారు చేయండి. 


తేది, చిరునామా 

సంబోధన 

నేతాజీ వస్తు సంగ్రహాలయం, ముంబయి 
తేది : 25-07-2018 ఉదయం 10:00 గం॥ 
ప్రారంభకులు/ముఖ్యఅతిథి : నగరమేయర్‌ శ్రీ సుమిత్‌ పాటిల్‌గారు. 


ఆ ఈ వస్తుసంగ్రహాలయం భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన వస్తుసంగ్రహాలయాలలో ఒకటి, 
దీని రూప కల్పన ప్రసిద్దశిల్పి జక్కన. 
అందమైన శిఖరము, మూడు ప్రధానవిభాగాలు, కళలు, వస్తు శాస్త్రము, స్వాభావిక 
చరిత్ర. 
సందర్శించు కాలము : అక్టోబరు నుండి ఏప్రిల్‌ వరకు. 
సమయం : ఉదయం 10:00 గం॥ నుండి సాయంత్రము 6 గం॥ వరకు 
(సోమవారాలు తప్ప). 


౨666660066 66 0066660066 6606666 0(7)6 66666660 0666 6000666600 0666000606 


వ్యాకరణము 

సీసము: ఇందు నాలుగు పాదములుండును. ఒక్కొక్క పాదము నందు వరుసగా 6 ఇంద్రగణములు, 2 సూర్యగణములు 
ఉండును. ఈ యెనిమిది గణములు గల పాదమును పెద్ద పాదమందురు. దీనిని రెండు చిన్న పాదములుగా విభజింతురు. 
ఒక్కొక్క చిన్న పాదమునందు 4 గణములుండును. ప్రాస నియమము లేదు. యతి ప్రతి చిన్న పాదము నందును మొదటి 
అక్షరమునకును 3వ గణము యొక్క మొదటి అక్షరమునకును చెల్లును. 8 చిన్న పాదముల తరువాత ఒక తేటగీతి గాని లేక 
ఒక ఆటవెలదిగాని వాయవలయును. 


UIU UIU 


Ul 
వ్వెంత 
reat గల గల 


తేటగీతి : దీనిలో 4 పాదములుండును. 1 సూర్యగణము, 2 ఇంద్రగణములు, 


2 సూర్యగణములు వచ్చును. ప్రాసనియమము లేదు. 
1, 4 గణముల మొదటి యక్షరమునకు యతి చెల్లును. 


11] ౮|| 110|॥ II 
నడిగి | యోజన | పరిమాణ | మరయు 
న భ సల న 
అలంకారము స్వభానోక్తి : 
జాతి గుణాదుల యందున్న స్వభావమును వర్ణించుట స్వభావోక్తి. 
ఉదా: 1) చంచల నయనములతో స్తబ్ధ కర్ణములతో జింకలు చూచుచుండెను. 
2) వలదరుణ తరుణ కిసలయ 
విలసత్సల భరిత విపిన వీధి విచర 
త్కల కంఠ శారి కాశుక 
కల కంఠధ్వనులు చెవులకుం జవు లొసగెన్‌ 
ఆ మొదటి ఉదాహరణమున జింకలు చూచునప్పటి స్థితి స్వాభావికముగా వర్ణింపబడినది. 
ఆ రండవదాని యందు వసంత బుతువు హృదయంగమముగా వర్ణింపబడినది. 


నేనినినేర్చుకున్నా న 
1. గణవిభజన చేసి వృత్త పద్యములను గుర్తించుట. _ 2. ప్రాచీన పద్యకవిత్వాన్ని చదివి రసాస్వాదన చేయుట. 
3. పద్యములందలి అలంకారములను గుర్తించుట. 4. ఇంటికి వచ్చిన అతిధిని సత్కరించుట. 


తయ 


౨666660066 6000666600 6666096666 6(గ్ర్రాం 6966666006 66 600066 66000666000606 


నేపథ్యం 

మానవుడు తన అవసరాలు, భావాలు, అనుభవాలు, ఆలోచనలు 
మొదలగువాటిని ఇతరులకు తెలుపడానికి, ఇతరులవి తాను 
తెలుసుకోవడానికి ఉపయోగించే మాధ్యమమే భాష. భారతదేశంలో 
వేలకొలది భాషలు మాట్లాడే వారున్నారు. 


ప్రతిభాషకు తనదైన సౌందర్యం, ప్రత్యేకత ఉంటుంది. కానీ 


జః 


చాలావరకు ప్రతివారు తమ భావనలను మాతృభాషలో 
వెల్లడించినంత సూటిగా సునాయాసంగా సంపూర్ణంగా వేరొకభాషలో 
ఎంతటి నిష్టాతులైనా వెల్లడించలేరేమో. అందుకే మాతృభాషంటే 
మక్కువ కొంచం మిక్కుటంగానే ఉంటుంది. 


మరి రచయిత ఏమంటున్నారో గమనిద్దామా! 


ఏమున్నదో తెలుగను మాటలో 
నామది పరవశించు విన్నంతనే 

కమ్మ తెమ్మెరలు కదలి వచ్చినట్లులడు 
శరశ్చంద్ర చోద్రికలు విరిసనట్లుండు 
ములముల మొల్లలు నిచ్చనట్టుండు 
గల గల తేనెసోనలు స్రవించి నట్లుండు 
ఆనందాబ్లి నా మోల నిలిచనట్లుండు 
తేనె లొలుకు తేట తెనుగు 

వీనుల రవళించు నపుడు 

మారు మోగినట్లుండు 

వేణు వీణా నిస్వనములు 


| 


ద్వేషభావ మెరుగని భాష నాది 


బహు పురాతనమైన భాష నాది 
నాల్లుకోట్ల హృత్సీమల నర్తించుచు 
పరిణతి చెందే సజీవ భాష నాది. 


అయినా సుందర కైరళి సాగసులు. 


నా తెలుగు పలుకులలో ప్రతిఫలించవలె 
గుబాళించవలె ప్రతి భాషలోని నిగనిగలు 
కన్నడ కస్తురి ఘుమఘుమలు కనిపించవలె నా తెలుగు 
కలసిపోవలె నిత్య నూతనంగా 
కమ్మని తమిళపు తేట తేనెలు వినిపించవలె నా తెలుగు 
లీనము కావలె విశ్వ విపంచి మీద. 


1 ఏర = సేంటోషరతతకడ, 
1. మాతృభాష అని దేనినంటారు? 
2. శ్రీ కృష్ణదేవరాయల వారికి తెలుగు భాపపైగల అభిమానం. 


1 చదవండి - ఆలోచించండి - రాయండి. 
పదజాలాన్ని పెంపొందించుకుందాం - భావము తెలుసుకుందాం. 
తెమ్మెరలు=చల్లగాలులు; ములముల=వికసించడాన్ని సూచించేపదం; మొల్ల = ట్‌ ద్దు మల్లి పువ్వు; అబ్బి =సముద్రం; మైల 
=ఎదుట; రవళించు=ధ్వనించు; నిస్వనములు=మోతలు, ధ్వనులు; నర్తించుట=ఆడుట; గుబాళించుట=సువాసనవచ్చుట; 
ద్వేషము=పగ; నిగనిగలు =మెరవడం, విశేషమైన కాంతులు; విపంచి=వీణ; ఘుమఘుమ=సువాసన; సొగను=అందము; 
ప్రతిఫలించు=ప్రతిబింబించు; కమ్మని=ఇంపైన; నూతనంగా=క్రొత్తగా. 
భావము: తెలుగను మాటలో ఏమున్నదో కాని, ఆ మాట విన్నంతనే నా మనస్సు పరవశించిపోవును. 
తెలుగుమాట విన్నంతనే తియ్యని చల్లగాలులు కదలి వచ్చినట్లుండును. శరత్కాలమందలి వెన్నెలలు విరబూసినట్టుండును. 
బొడ్డుమల్లె పువ్వులు వికసించినట్లుండును. తేనెసొనలు గలగలమని స్రవించినట్లుండును. ఆనందమనెడి సముద్రము నా 
ముందు నిలిచి నట్టుండును. 
తేనెవలె తియ్యనైన స్వచ్చమైన “తెలుగు” చెవులయందు ధ్వనించినపుడు వేణువు యొక్క, వీణ యొక్క ధ్వనులు 
మారుమోగినట్లుండును. 
ద్వేషభావము తెలియని భాష నాది. నా భాష చాలా ప్రావీనమైనది. నాలుగు కోట్ల తెలుగు ప్రజల హృదయసీమలందు 
నాట్యము చేయుచు పరిణతి చెందిన సజీవభాష నాది. 
అయినా నా తెలుగు మాటలలో కన్నడ భాష కస్తూరి సువాసనలు అధికముగా పరిమళించవలెను. 
ఇంపైన స్వచ్చమైన తమిళపు తియ్యని మాటలు తెలుగుభాషలో కలిసిపోవలెను. కేరళ భాషలోని అందాలు తెలుగు భాషలో 
లీనముకావలెను. 
ప్రతి భాషలోని విశేషమైన కాంతులు, నా తెలుగుభాషలో ప్రతిఫలించవలెను. నా తెలుగుభాష ఎల్లప్పుడు క్రొత్తగా కనిపించవలెను. 
అంతేగాక నా తెలుగుభాష ప్రపంచమనెడి వీణ మీద వినిపించవలెను. 


౨666660066 6000666006 66606666 6/20)6 6666666066 6600066 60006066000606 


అ) 


ఆ) 


ఇ) 


ఆ) 


ఇ) 


ఈ) 


వినండి - చర్చించండి - రాయండి. 

జవాబులు రాయండి. 

1. తెలుగు మాటను విన్నంతనే కవి ఎట్లు పరవశించును? 

2. తెలుగు భాష ఎట్టిదని కవి పలుకుచున్నాడు? 

3. ఇతర భాషలలోని ఏఏ గుణములు తెలుగుభాషలో ఉండవలెనని కవి ఆశించాడు? 


జతపరచండి. 

“కి వర్గము “ది వర్గము 
Kk: కమ్మ తెమ్మెరలు a అ) నిలిచినట్టుండు 
2 ఆనందాబ్లి నా మోల ea ఆ) భాపనాది 
3. తేనెలొలుకు గ్గ ఇ) విరిసినట్లుండు 
4. బహుపురాతనమైన సా ఈల). కదిలి వచ్చినట్లుండు 

గ్గ ఉ) తేటతెనుగు 

కింది పదాలకు సమాన అర్థాలు రాయండి. 
1. తెమ్మెరలు = 2. అబ్బి = 3. విపంచి = 4. ద్వేషము = 


భాషావగాహన: 
కింది పదాలను మీ సౌంతవాక్యాల్లో ఉపయోగించి రాయండి. 


1. పురాతనము 2. పరవశించుట 3. గుబాళించుట 4. నిగనిగలు 


కింది పదాలకు వ్యతిరేక సదాలు రాయండి. 
1. పురాతనము ౫ 2. ద్వేషము ౫ 
3. సజీవము ౫ 4. సుందరము ౫ 


కింది పదాలకు విగ్రహవాక్యములు రాసి, సమాసనామం రాయండి. 


2. నాకట్లుు. [యాం] 
3. తెలుగువలుకులు [J 


కింది గేయపాదాలందలి అలంకారాన్ని గుర్తించండి. 
1. కమ్మతెమ్మెరలు కదలి వచ్చినట్టుండు 2. గలగల తేనెసోనలు స్రవించినట్టుండు 
శరశ్చంద్ర చంద్రికలు విరిసినట్టుండు. ఆనందాబినామోల నిలిచినట్టుండు. 


అదనపు సమాచారం చదువుదాం - తెలుసుకుందాం : 
తెలుగు భాషాదినోత్సవం : 
వ్యావహారిక భాషోద్యమ పితామహుడు కీ.శే. గిడుగు రామమూర్తి 


పంతులుగారు. ఆయన జయంతి ఆగష్టు 29వ తేది. ప్రజాకవి 
కాళోజిగారి జయంతి సెప్టెంబరు 9వ తేది. ఈ రెండు రోజులు మనం 
తెలుగు భాషా దినోత్సవాలుగా జరుపుకుంటాము. 


౨666660666 6006666006 66606666 6(21)6666 66660666 600 0666000666 000606 


17 సృజనాత్మకత : 
1. తెలుగు అను పదము ఏ విధంగా ఏర్పడింది? అంతర్జాలం ద్వారా తెలుసుకోండి. 
2. తెలుగు భాషాదినోత్సవ విశేషాలను వార్తాపత్రికల నుండి సేకరించి ఆల్బమ్‌ తయారు చేయండి. తరగతిలో చర్చించండి. 


కింది సీసపద్యాన్సి శ్రద్దగా చదవండి. 
see 


“రాముడెవ్వానితో రావణు మర్దించె? 
పర వాసుదేవుని పట్నమేది? 
రాజమన్నారు అనే రాజు చేతిలో బాణం ఏమిటి? 
వెలయ నిమ్మ పండు విత్తునేది? 
అల రంభ కొప్పులో అలరు పూదండేది? 
సభవారి నవ్వించు జాణ యెవడు? 
సీత పెండ్లికి ఓలిచేసిన విల్లేది? 
శ్రీ కృష్ణుడేయింట చెలగు చుండు? 
అన్నిటను జొడ ఐదేసి యక్షరములు 
ఈవ లావాల బూచిన నేక విధము 
చదువు నాతడు “భావు చక్రవర్తి” 
లక్షణోపేంద్ర (ప్రాఢరాయ క్షితీంద్ర!” (వివరణ) 
పైపద్యంలో మొదటి ఎనిమిది ప్రశ్నలు, తదుపరి రెండు పాదాలు వాటి జవాబులు తెలిపే సూచికలు (క్లూస్‌). మూడవ 
పాదం ఎవరైతే జవాబులు చెపుతారో వారిని “భావజ్జ చక్రవర్తి” అని పిలవాలని, నాల్గవ పాదం ప్రాఢరాయల సంబోధన. 


జవాబుల సూచికలు : ప్రతి జవాబుకి ఐదు అక్షరాలు ఉంటాయి, ముందునుంచి లేదా వెనుక నుంచి ఎలా చదివినా 
ఒకేలా ఉంటాయి. ఇప్పుడు పద్యంలోని పొడువులకి విడుపులు చెప్పగలరేమో ప్రయత్నించండి. లేనిచో క్రింది జవాబులు 
చూడంది. 


1. తోకమూకళతో! (వానరాలకి ఇంకొక పేరు) . మందార దామం! (దామం అంటే దండ) 
2. రంగనగరం! (శ్రీరంగం) . వికటకవి! (హాస్యకవి తెనాలి రామ కృష్ణుడు) 
3. లకోల కోల! (కోల = బాణం) . పంచాస్య చాపం! (శివుని విల్లు) 


4. జంవీర వీజం! (జంబీరం = నిమ్మపండు. బీజం = విత్తనం) . “నంద సదనం! (నందున ఇల్లు) 


నేనిదినేర్చుకున్నా: 
వివిధ రకాల సాహిత్యాలలోని రుచిని, వాటిలోని పదాలు, సామెతలు, వాక్య ప్రయోగాలు. 
భాషలోని సూక్ష్మభేదాలు, నియమాలు. 


ఉ.సూ.: తెలుగు భాషా సౌందర్యాన్ని - తెలుగు సాహితీ ఘనతను గూర్చి విద్యార్థులకు 


తెలియజేయండి. 


[హాలు 
తంల ౧660655 


౨666660066 6000666600 666606 666 60/22) 666 6666006666 00 0666000666 000606 


నేపథ్యం 
౫: మీరెప్పుడైనా మీకు చాలా కఠినం అనిపించిన పనిని చేశారా! ఇ “భగీరథ ప్రయత్నం” - అనే జాతీయాన్ని విన్నారా! మిక్కిలి 


ఎలా చేయగలిగారు? కష్టసాధ్యమైన పనిని చేయడానికి పూనుకోవడాన్ని “భగీరథ 
ప్రయత్నం” అంటారు. ఇదే అర్ధంలో ఆంగ్లంలో Herculean 
task/effort అనే నానుడులు వాడుకలో ఉన్నాయి. 

మరి భగీరథుడు సాధించిన అనితర సాధ్యమైన పనిని గూర్చి 


తెలుసుకుందామా! 


కష్టసాధ్యమైన పనిని సాధించుటకు కావలసినవి 


on 


దృఢసంకల్పం అచంచలమైన ఎడతెగని 
పట్టుదల పరిశ్రమ 


UA క్‌ 
అపరిమిత ప్రతి నా భగీరథుని నడరుచు నిబృంగి నందులో నొకటి 


లోలత దన మౌళిలో నున్న గంగ 
“భూలోకమున కింకం బొమ్మని యనుప 
వలనొప్పు జూటంబు వాకిలి వెడలి 

కలకల ధ్వనులతో గంగ యేతేర 

నోలి పంకజముల నుండ రాకున్న 

దూలి యాకసమున6 దుమ్మెదల్‌ మైయ; 
భూతాధిపతి జూటమున నుండి ధరణి 
కేతెంచు గంగకు నెండగాకుండ 
గొడుగులు వట్టిన కొమరున నంచ 

లుడు వీధి. జనుదెంచి యొప్పారు చుండ; 
నెజసి భూతలమెల్ల నిండ నేతెంచు 
సజువున నురువులు పరగంగ గంగ 
చనుదెంచి బిందువన్‌ సరసిలోం జొచ్చి 
యెనయ బవాహంబు లేడయిపాటె; 
ననఘాత్మ పావని, ్రాదిని, నలిని 


యను ప్రవాహములు మూండరిగెం దూర్పునకు 


సీత, సుచక్షువు, సింధువు నాంగ 
భాతిగా మూండేంగం బడమటి దెసకు; 


౨666660666 6006666006 66606666 6(ై్ర్ర)ాం 6666666066 66000666 6000666000606 


ఘనతర విశదోదక ప్రవాహంబు 
వినువీధి శరదభ విభమం బొలయ 
దినికేంగ మదిలోనం దివుణు భూజనుల 
కవిరళ నిశ్రేణు లమరుచందమున 
నిలయు నింగియు మైాయునెడ€ బవాహంబు 
గలయ నానా మాలికావీచు లమర 

“నీ భంగి ద్రిప్పుదు, నెల్లపాపముల 

నా భంగిం జూడుండుి నా సుడు లమర 
కేలి నన్యాపగా కీర్తుల నవ్వు 

లీల డిండీర మాలిక లుల్లసిల్ల 

ఆ నదిలోసల నవగాహ మంది 
ఆనందమును బొంది యాడ రచ్చరలు; 
నమర మునీంద్రాదు లాత్మ సంతోష 
మమరంగా€ బువ్వుల నర్పించి రెలమి; 
నా పుణ్యనదిలోన నతిసాపరతులు 

శాప దగ్గులు గృత స్నానులై దివికిం 
జనుచుండ సురలు నచ్చరలు గంధర్వ 


దనుజ పన్నగ యక్షదైత్యరాక్షసులు 


కిన్నరాదులు నా భగీరథు రథము 

వెన్నాడి కనుగొంచు వేడ్క నేతేరం 

బెరిగి పర్వతములు భేదించుకొనుచు 
నరుగ; జహ్నుండు యాగ మా త్రోవం జేయ 
యాగోపకరణంబు లవి వెల్లివోయి 

యాగ విఘ్నంబైవ నమ్మునీశ్వరుండు 
నింగికి నుష్పొంగి నెటి నేగుదెంచు 

గంగ నాకర్షించి కలుషించి క్రోలె; 
ననిమిషుల్‌ మునివరు లా భగీరథుండు 
వినుతించి జహ్నుని వేండినం జూచి 
యుమిసి యెంగిలి సేయ నొల్లక యతండు 
రమణమై6 దన కర్ణ రంధ్రంబులందు 
వెడలింప నెప్పటి విధమున గంగ 
యడరుచు జాహ్నవి యను పేరం బరగెం 
బురుష పురాకృత పుణ్యంబు వలన 
దొరకొన్న విఘ్నంబుం ద్రోచి యే తెంచు 
వెరవున నారాజు వెనుకనేతెంచి 

శరనిధిం జొచ్చి యా జాహ్నవీ దేవి 

దిగి రసాతలమునం దిరిగి యందున్న 
సగరుల భస్మముల్‌ సరినిండ6 బాణె; 


నంత నంబుజ గర్భుండా భగీరథుని 


f =a 


౨066660066 66 0006660066 6606666 6/06 6909009009099 ౭౭౭90౭ ౭౭౭౭౭౭౭౪ 


సంతోషమున6 జూచి-- “*జననాథ! వినుము; 
అడరంగ నిదిమొద లనఘ! నీ పేర 

నడచు “భాగీరథీ నామ మీ నదికిం 

ద్రిపథగ యనంగ, సరిద్వర యనంగ 

నృప! జాహ్నవి యనగ నెగడు నీ గంగ 
అనఘ! మీ సగరుండు, నంశుమంతుండు 
ఘనుండు దిలీపుండుం గైకొన్న ప్రతిన 
నెజసంజాలరు; నీవు నెణసగం దివిజీ 
తెజంగొప్ప నీ గంగం దెచ్చితి కాన 

గంగా తరంగ రంగ దభంగ తుంగ 

మంగళ చిరకీర్తి మహితుండ వగుము; 
వెలయం దీర్ధ స్నాన విధి సల్ప్సి పుణ్య 
ఫలము. గైకొను” మంచు. బద్మ సంభవుండు 
తన లోకమునకేంగ౮ దదనంతరంబ 

తనర నా గంగం గృతస్నానుం డగుచు 
నణజువది వేవుర కా భగీరథుండు 


నెణీం దిలోదకములు నిష్టతో నిచ్చె 


నా తిలోదకముల నమరులై సగరు 
లాతని దీవించి యరిగిరి దివికిం; 
ననఘుండై మజి యయోధ్యా పురంబునకుం 


జని భగీరథుండు రాజ్యము సేయుచుండె. 


ry 


౨666660666 6600666600 6666096666 6(ైైగ్ర)ం 6966666066 66000666 000666000606 


కవి పరిచయం : తెలుగులో వెలసిన మొట్టమొదటి రామకథాకావ్యం రంగనాథ రామాయణం. ఇది ద్విపదఛందస్సులో రచించబడినది. 
ఈకావ్యం రచించిన గోనబుద్దారెడ్డి క్రీశ. 18వ శతాబ్ది పూర్వ భాగమునకు చెందినవాడు. వీరి కవిత సరళంగా, పండితపామర జన 


రంజకంగా ఉంటుంది. కథ చెప్పే విధానంలో వివిధ పాత్రల స్వభావ చిత్రణలో, ప్రకృతి వర్ణనలో బుద్దారెడ్డి మిక్కిలి నేర్చరి. 
ప్రస్తుత పాఠ్యభాగం రంగనాథ రామాయణం బాలకాండ నుంచి గ్రహించబడినది. 


1 వినండి = నసంభాసిఆచండి, 
1. ఎలాంటి పనికి పూనుకోవడాన్ని “భగీరథ ప్రయత్నంి అంటారు? 
2. కష్టమైన పనిని మీరే విధంగా సాధించగలరు. 


1 చదవండి - ఆలోచించండి - రాయండి. 
పదజాలాన్ని పెంపొందించుకుందాం - భావం తెలుసుకుందాం. 
కందర్పహరుడు = మన్మథుని సంహరించినవాడు (శివుడు); జూటము = జడలగుంపు; భూత + అధిపతి = భూతములకు 
ప్రభువు; కొమరు = అందము; ఉడువీధి = నక్షత మార్గం (ఆకాశం); విశద + ఉదక = స్వచ్చమైన నీరు; శరత్‌ + అభ్ర 
+ విభమంబు = శరదృతువులోని మబ్బుల అందం; తివుణు = ప్రయత్నించు; అవిరళనిశ్రేణులు = ఎడతెగని నిచ్చెనలు; 
నానా = అనేక విధాలయిన; మాలికావీచులు = వరుసలు గట్టిన తరంగాలు; అన్య + ఆపగా + కీర్తులు = ఇతరమయిన 
నదుల పేరు ప్రతిష్టలు; డిండీర మాలికలు = నీటి నురుగుబుడగల వరుసలు; అవగాహము = మునక; కలుషించి=కలతనొంది; 
అనిమిషులు = దేవతలు; రసాతలము = పాతాళం; తీర్ధం = పుణ్యజలం. 
భావము : భగీరథుని తపస్సుని మెచ్చుకొని మన్మథుని సంహరించిన శివుడు తన శిరస్సుననున్న గంగను భూలోకమునకు 
వెళ్ళమని పంపెను. శివుని జటాజూటము నుండి బయల్వెడలిన గంగ భూమినంతటిని ఆక్రమించుచున్నట్లు తోచెను. ఆ 
గంగానది బిందువను సరస్సులో ప్రవేశించెను. అచటనుండి ఏడుపాయలుగా విడిపోయి పావని, హ్రాదిని, నళిని అను మూడు 
ప్రవాహములు తూర్పు దిశగా ప్రవహించెను. సీత, సుచక్షువు, సింధువు అను మూడు ప్రవాహములు పడమటి దిక్కునకు 
ప్రవహించెను. ఒకటి భగీరథుని వెంట ప్రవహించుచు వెళ్ళెను. అట్లు వెళ్ళుచున్న గంగ భూమి నుండి స్వర్గలోకము చేరవలెనని 
కోరువారికి నిచ్చెనలు అమర్చినట్లుండెను. మీ పాపములను ఈ విధముగా త్రిప్పి కడిగి వేయుదును అనునట్లు గంగనీరు 
సుడులు తిరుగుచుండెను. ఆ నదిలో అప్సరసలు స్నానమాడి ఆనందించిరి. పాపములు చేసినవారు, శాపమును పొందిన 
వారు ఆ పుణ్యనదిలో స్నానమాచరించి పుణ్యలోకము చేరిరి. దేవతలు, అపరసలు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు 
భగీరథుని రథము వెన్నంటి వచ్చుచున్న గంగను వేడుకగా చూచుచు అనుసరించిరి. 
పర్వతములను సైతము భేదించుకొనుచు ఉరకలు వేయుచు వచ్చుచున్న గంగానదిలో జహ్ను మహర్షి యాగోపకరణములు 
కొట్టుకొని పోయెను. తన యాగము విఫలమైనందున కోపించిన జహ్నమహర్షి గంగను త్రాగివేసెను. దేవతలు, మునులు, 
భగీరథుడు జహ్నమునిని ప్రార్థించగా నోటి నుండి గంగను వదలిన ఎంగిలి అగునని భావించి మునీశ్వరుడు తన కర్ణరంధ్రము 
నుండి గంగను విడిచెను. “జహ్నుని” కర్ణరంధ్రము నుండి వెడలిన గంగ నాటి నుండి “జాహ్నవి” అను పేర పిలువబడెను. 
భగీరథుని రథము వెంట పాతాళలోకము ప్రవేశించిన గంగ సగరపుత్రుల భస్మరాశులపై ప్రవహించి వారికి పుణ్యగతుల 
నొసగెను. అంతట బ్రహ్మప్రత్యక్షమై భగీరథునితో నేటినుండి గంగ “భాగీరథి అను పేరుతో పిలువబడును. త్రిపథ, సరిద్వర 
అనియు పిలువబడును. నీ పూర్వీకులు సగరుడు, అంశుమంతుడు, దిలీపుడు చేయలేకపోయిన కార్యమును నీవు 
సాధించితివి. నీవు చిరకీర్తిని పొందుము అని పలికెను. భగీరథుడు గంగ యందు స్నానము చేసి అరవై వేల సగరపుత్రులకు 
తిలోదకముల నొసగెను. అంత ఆ సగరపుత్రులు అమరులై భగీరథుని దీవించి స్వర్గమున కేగిరి. భగీరథుడును 
అయోధ్యాపురికేగి రాజ్యమేలెను. 


౨666600666 0006660066 6606666 6(2్ర్ర)ం 6966666066 6600066600 ౭౭౭౭౭౭౭౪ 


కృత్యం 


అ) 


క. 


ఆ 


ఇ) 


అ) 


ఇ) 


ఈ) 


ఖాళీలను సరియగు పదాలతో పూరించండి. 
(భస్మముల్‌, కలుషించి, భాగీరథి, శరనిధి, సగరులు) 


1. గంగ నాకర్షించి క్రోలె. 
a పోల్చు ఆ అప్నా) డని 
3. రుల సరినిండ బాణి. 
4. నడచు నామమీ నదికి. 


పుట సంఖ్య 24 లోని “నింగికి నుప్పొంగి 
అల్లికను పూరించండి. 


i) కింది పదములకు వచనములు మార్చి రాయండి. 


ii) స్వీయస్పందన 
గంగకు “భాగీరథి” అనునామ మేర్పడుటకు గల కారణమును తెలుపుము. 


వినండి - చర్చించండి - రాయండి. 

1. గంగకు జాహ్నవి అనుపేరు వచ్చుటకు కారణము. 

2. గంగ సగరపుత్రులకు పుణ్యగతులు ప్రసాదించిన విధము. 

ఎవరు, ఎవరితో అనిరి. 

1. “నీ భంగి ద్రిప్పుదు నెల్ల పాపముల 2. “అనఘా! నీ పేర నడచు 
నా భంగి జూడుము. భాగీరథీ నామమీ నదికి” 

కుండలీకరణములోని అర్ధవంతమైన పదాలతో ఖాళీలను పూరించండి. 

(భూజనులకు, అచ్చరలు, జాహ్నవి, జూటంబు, భగీరథ) 


1. భూతాధిపతి నుండి ధరణి కేతెంచు గంగ. 


2. దివికేగ మదిలోన దివుణు __ 
అవిరళనిశేణులమరు చందమును. 

3. ఆ నదిలోపల నవగాహమంది 
ఆనందమును బొంది యాడిరి 

4. గంగ యడరుచు ___ అను పేర బరగె. 


అల్లికను పూర్తి చేయండి. 


3. “తీర్థస్నాన విధి సల్పిపుణ్య 
ఫలము గైకొనుము.” 


౨666660666 6606666006 66606666 0(27)6 6666666066 66000666 000666000606 


IV స్వీయస్పందన : 
1. నదీ జలాల వలన ప్రయోజనం. 2. నదులలోని నీరు కలుషితం కాకుండా తీసుకుంటున్న జాగ్రత్తలు. 


V అభిప్రాయ వ్యక్తీకరణ: 
1. నదీ జలాలు కలుషితమగుటకు కారణాలు. 2. _ పద్యాభాగం ఆధారంగా రసాస్వాదన రాయండి. 


V1 పద్య/గేయ రసాస్వాదన : 
కింది పద్యాలను చదివి మీరు గ్రహించిన భావాన్ని వివరణాత్మకంగా రాయండి. 


1. భూతాధిపతి జూటముననుండి ధరణి 2: యాగోపకరణంబులవి వెల్లివోయి 
కేతెంచు గంగకు నెండగాకుండ యాగ విఘ్నంబైన నమ్మునీశ్వరుడు 
గొడుగులు వట్టిన కొమరున నంచ నింగికి నుప్పొంగి నెటీనేగుదెంచు 
లుడు వీధి జనుదెంచి యొప్పారు చుండ గంగ నాకర్షించి కలుషించి క్రోలె. 

VI భాషావగాహన; 

అ) పదాలను విడదీసి సంధి కార్యాలు రాయండి. 

1. భూతాధిపతి = + = 
2. భూతల మెల్ల = + = 


ఆ) కింది సమాసములను జతపరచండి. 
కో వర్గము శవ 


1) క్షాపాలుడు ౧౧ అ) తృతీయా తత్పురుష సమాసం 

2) అంబుజగర్చుడు శ అ). ద్వితీయా తత్పురుష సమాసం 

3) అనఘుడు న ఇ) _సంభావనా పూర్వ పదకర్మధారయ సమాసం 
4) శాపదగ్గులు నీకీ ఈ) బహువ్రీహి సమాసం 

5) అయోధ్యాపురము గ్గ ఉ) నళ్ల్‌ తత్పురుష సమాసం. 


ఇ) ప్రకృతులకు, వికృతులను రాయండి. 


అక్షరం శో... కు అం శోక 


ఈ) కింది పదాలు ఏ భాసాభాగాలో గుర్తించండి. 


సర్వనామము 
1. పంకజం నామవాచకము _ 
విశేషణము 
క్రియా విశేషణము 
2. ఏతెంచు విశేషణము _ 
క్రియ 
ఉ) కింది పద్యపాదాల్లోని అలంకారాన్ని గుర్తించి రాయండి. 
1. గొడుగులు వట్టిన కొమరున నంచ 2. గంగా తరంగ రంగ దభంగ తుంగ 
లుడు వీధి జనుదెంచి యొప్పారుచుండ మంగళ చిరకీర్తి మహితుండవగుము. 


౨666660066 66 0006660066 6606666 6(ైగ్ర)ం 6666666066 6600066600 ౭౭౭౭౭౭౭౪ 


VII సృజనాత్మకత : 
1. అంతర్జాలంలో “భర్తృహరి సుభాషితములలోని” ఆకాశంబున నుండి శంభుని” ............. అన్న పద్యాన్ని వెదకి రాసి, 
దాని భావం రాయండి. 
2. మానచిత్ర పటంలో గంగానది ఏఏ ప్రాంతాలలో ప్రవహించుచున్నదో చూసి రాయండి. 


IX లేఖన కౌశల్యాలు : ప్రకటన లేఖనం 
కింది ప్రకటనను చదివి అడిగినవిధంగా కృత్యాలు చేయండి. 


మంచితీరుణం - మించినదొరకదు!! 


దా॥ ఏ.పి.జె. అబ్బుల్‌ కలాం జయంతి సందర్భంగా 


విద్యార్థులకు ఉపయక్తమైన 


భవ్య ప్రదర్శన 
తేది: 15-10-2018 స్థలం : మునిసిపల్‌ స్కూల్‌ గ్రౌండ్‌, నాందేడ్‌ సమయం: ఉ॥ 10.00 నుండి సా॥ 5.30 వరకు 


1) ఈ ప్రకటన ఏ విషయంపై తయారుచేయబడింది. 
2) _ ప్రదర్శన ఏ సందర్భంగా ఏర్పాటు చేయబడినది. 
3) ప్రదర్శన ఎప్పుడు, ఎక్కడ ఏర్పాటు చేయబడినది. 
4) ప్రదర్శన సమయం ఏమిటి? 

5) ప్రదర్శనలో ఏవేవి ప్రదర్శింపబడతాయి. 


X విశేషాంశాలు : 

భగీరథుడు : ఇక్ష్వాకు వంశంలో ప్రసిద్దుడయిన ఒక చక్రవర్తి సగరుడు. ఆయన అశ్వమేధయాగం చేసినాడు. సగరుని 
మనుమడు అంశుమంతుడు. అతని కుమారుడు దిలీపుడు. వీరంతా గంగను నేలకు తెచ్చేందుకు ప్రయత్నించిన వారే, ఆ 
దిలీపుని కుమారుడే భగీరథుడు. 

కపిలమహర్షి కోపాగ్నిలో దగ్గులైన తన తాతలకు ఉత్తమగతులు కల్పించటం కోసం భగీరథుడు బ్రహ్మను గూర్చి తపస్సు- 
చేయమనగా భగీరథుని తపస్సుకు మెచ్చిన శివుడందుల కంగీకరించును. శివుడు దర్పముతో నున్న గంగను జటా జూటమున 
బంధించగా మరలా భగీరథుడు శివుని ప్రార్థించి గంగను పాతాళలోకమునకు తీసికొని వెళ్ళుటకు విడవ వలసినదిగా ప్రార్థించి 
శివుని ప్రసన్నుని చేసికొనును. శివుని జటాజూటము నుండి వెడలిన గంగ సగర పుత్రులకు మోక్షప్రాప్తిని కలిగించింది. 
సాగరము : సగరుని కుమారులచే త్రవ్వబడింది - సముద్రం. 
స మ. 
దనుజులు = దనువు అనేవాని వంశంలో జన్మించినవారు = రాక్షసులు; 
దైత్యులు = కశ్యప ప్రజాపతి పెద్ద భార్య అయిన దితికి పుత్రులు = రాక్షసులు 
త్రిపథగ = మూడు (స్వర్గ, మర్త్య, పాతాళ) మార్గాలలో వెళ్ళునట్టిది - గంగ 
భాగీరథి = భగీరథునికి సంబంధించింది (భగీరథునిచే కొనిరాబడినది) - గంగ 
జాహ్నని = జహ్నువు అనే బుషి సంబంధం గలది. (ఆ బుపిచే త్రాగబడి, విడువ బడింది) - గంగ. 


౨666660666 6000666600 6 66606666 6(ైర్ర)ం 6666666066 6600066 66000666000606 


ఛందస్సు 
ద్విపద : “ద్విపద” పద్యానికి రెండే పాదాలుంటాయి. ప్రతి పాదంలోనూ వరుసగా మూడు ఇంద్రగణాలు ఒక సూర్యగణం 


మొత్తం నాలుగు గణాలుంటాయి. ప్రాస నియమం ఉన్నది. మూడవ గణం మొదటి అక్షరం యతి చెల్లుతుంది. 
[111] UII [111] Ul 


ఉదా. | గొడుగులు వట్టిన కొమురున నంచ 
నల భ నల గల 


110౮! 1101, ౮60౮6 ul 
లుడు నీధి | జనుదెంచి | యొస్పారు | చుండ 


అక్ష 


సల స అ త గల 


సూచన : అక్షరం పైననే గుర్తు వుండాలి *0” పైన “న్‌ పైన గుర్తులు పెట్టరాదు. 


అతిశయోక్తి అలంకారము: 
ఒక వస్తువును గురించి మిక్కిలి గొప్పగా వర్ణించి, చెప్పుట అతిశయోక్తి అలంకారము. 


ఉదా: ఆ పట్టణమందలి మేడలు ఆకాశమును తాకుచున్నవి. ఇచ్చట మేడలు చాలా ఎత్తుగానున్నవని చెప్పుటకు బదులుగా, 
ఆకాశమునే తాకుచున్నవని గొప్పగా వర్ణించి చెప్పుటచే ఇది అతిశయోక్తి అలంకారము. 


భాష సౌందర్యం 


“రవి గాననిచో కవి గాంచునెయ్యెడన్‌” అనగా సూర్యుడు చూడ లేనివి కూడా కవి చూడగలడని అర్థం. కేవలం 
చూడగలగడమే గాదు, ఆ సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్లు ఒక దృశ్యంలాగా చిత్రించగలరు. అట్టి కవిత్వాన్ని “చిత కవిత్వమంటారు.” 
ఈ విధమైన కవిత్వంలో పోతన, తిక్కన, కవయిత్రి మొల్ల మొదలగువారు పేర్కొనదగినవారు. ఆ కోవకు చెందినవాడే 
పొల్కురుకి సోమనాథుడు. ఆయన వ్రాసిన కింది పద్యాన్ని చదువుతు దృశ్యాన్ని ఊహించుకొని చూడండి. 


తొలికోడి కనువిచ్చి నిలిచిమైవెంచి 
జలజల రెక్కలు సడలించి నీగి 
(గక్కున కాలొర్చి కంఠంబు విచ్చి 
ముక్కున నీకెలు చక్కొల్సి కడుపు 
నిక్కించి మెడసాచి నిక్కి మిన్ఫూచి 
కొక్కొరో కుజ్జని కూయకుమున్న! 


కాలం విలువ తెలుపుతూ వేకువననే తానులేచి మనల్ని నిద్రలేపే రంగురంగుల కోడిపుంజు మనస్సులో ప్రత్యక్షమైంది కదూ! 
ఈ పద్యంలోని అలంకారము “స్వభావోక్తి. 


నేనిదినేర్చుకున్నా/తెలుసుకున్నా : 
“భగీరథ ప్రయత్నం” - అన్న నానుడి ఎట్లు ఏర్పడినది. 


తయ 


౨666660066 6000666600 6666096666 6(్రైగ్రుం 6966666066 6600066 6006666000606 


నేపథ్యం 
జు సంధి చేయుట, రాయబారము నడుపుట, దౌత్యము ప్రక్రియను 1002557” అని అంటారు. 
నిర్వహించుట వంటి పదాలు మీరెప్పుడైనా విన్నారా! వాటి తనీ వెప్పుడైనా ఎవరినైనా సమాధాన పరచావా! 


ఖః 

అధరం యాగం. గురించ! ఇర్చిరికతడ్‌: క్ల మన పురాణేతిహాసాల్లో ఆంజనేయుడు, సంజయుడు ఎవరెవరి 

3% వ్యక్తులు, జట్లు, తెగలు, రాజ్యాలు, దేశాలమధ్య వాగ్వివాదాలు మధ్య సంధిచేయడానికి రాయబారం వహించారు? 
జరిగినపుడు ఇరువైపులవారిని సమాధానపరచి ఒప్పందానికి 
వచ్చునట్లు చేయు వ్యక్తులు ఉంటారు. 


షా ఆధునిక కాలంలో వారిని AMbassadors అని, ఆ 


ప్రస్తుత పాఠ్యభాగంలో ఎవరు, ఎవరికి రాయబారిగా వెళ్ళారు! 
ఏమని సమాధానపరిచారు? చదివి, తెలుసుకుందామా! 


క్ర జలదస్వనగంభీరత, 
నెలు6 గొప్పంగ దంతదీపు లెసంగ ముకుందుం 
డలరుచెవుల నఖీలజనం, 
బులు విన ధృతరాష్ట్రభూవిభున కిట్లనియెన్‌ 1 


క్త జననాథ నీయెబుంగని, 
పనులు గలవె యైనం దగవు6 బరమహితంబుం 
దనవారికిం జెప్పన తగు 
నని వచ్చితి భారతాన్వయము ప్రియ మొందన్‌. ఖై 


౨666660066 66 6066660066 6606666 6(ై10)6 6666666066 6600066 660006660006606 


క్త క్షీరోదకగతిం బాండవ, 


కౌరవు లొడంగూడి మనికి కార్యం బది నీ 

వారసి నడపుము వారన, 

వీరన గురుముఖ్య నీకు వేజుం గలదే 3 
చ, భరతకులంబు ధర్మమును బాడియు సత్యము బొత్తు6 బెంపునుం 

గరుణయు. గల్లి యుండు ననగా నుతిం గన్నది యందు సద్గుణో 

త్తరులరు నీవు నీయనుంగుందమ్ముండు నీతనయుల్‌ యశోధురం 

ధరశుభశీలు రీసుచరితక్రమ మిప్పుడు దప్ప నేటికిన్‌ 4 
నా. ఈవంశంబున కెల్ల నీవు కుదురిం దెవ్వారిచందంబు లె 

ట్లె వర్తిల్లినంగీడు మేలు దుది సీయం దొందెడుం గాన స 

ద్భావం బారసి లోనిపొత్తు వెలివృత్తంబు౯ జనస్తుత్యముల్‌ 

గావింపం దగు నీక యెవ్విధమునం గౌరవ్యవంశాగ్రణీ 5 
చ. వినుము సుయోధనాదు లగు నీరు సధర్ములు గాక కార్యము 

ల్లొనక మహార్థసిద్ధి యెడలం దమ కిట్లన కన్వయంబు వ 

ర్హన మిది గాదు నాక బెడిదం పుదనంబున బంధుకోటికి 

న్మనసులు నొవ్వంగా నవగుణంబులకుం బుయిలోడ రేమియున్‌. 6 


ఉ. కౌరనపాండవుల్‌ తెజంగు గైకొని శాంతతం బొంది యున్కి మే 
లారయ నాకు నీకు గుల మంతకు నీనృపకోటి కుర్వికిం 
బోరిత మైన నింతకును బుట్టు మహాపద గావున౯ ధరి 
త్రీ రమణాగ్రగణ్య గణుతించి యవశ్యముం బొందొనర్పవే 7 


తే, నీకు వీరలం దీర్పంగ నేర వచ్చు, 
నధిప తెజుంగు నీవశమున యదియ కాన 
నీక్షు వీరలం దేర్చుట నెజియ కాదె, 
సిద్ధ మెవ్వారిం దెలివొందం జేయనేర్తు. 8 


ఉ. అందు వృకోదరారునుల నాహవరంగమునందు మీజువా 
రెందజొ యెన్నుమా? యిచట నీగురుభీష్ములం గ్రేణి సేయు వా 
రెందజొ? వారు వీరు నని నీల్లుబకంటె భవదృలంబు లై 
యందజుం గూడు టొప్పదె జనాధిప! శాంతి యొనర్పు మెమ్మెయిన్‌. 9 


తే. జగతిం గల జనపతులు నీ చరణపీఠ, 

మర్దిం గొలువ సముద్ర వేలావృతోర్వి 

యెల్ల నేలుట యొప్పదే! తల్లి ప్రజల, 

కిల విరోధంబు వాటించు టెంతమేలు! 10 
క్త నరనాథ! నీవుపేక్షా, 

పరుండ వయినం గౌరవులకు పాండవులకు కా 

దరయంగ భూప్రజ కెల్లను, 

దురితం బొనరించినట్ల తుదిం గీడు సుమీ! 11 


౨666660666 6000666600 6666096666 6(2)6 6666666066 660006 660006660006606 


క కారవపాండవులం దె, 
వ్వారలకుం జావు నొవ్వు వచ్చిన మేలు 
ర్వీరమణ! చిత్తమున నె, 
ట్లారయుమా! నీకు దుఃఖ మగు నెట్లయినన్‌. 12 


ఉ. నీరును వారు బండితులు, విక్రమవంతులు, బాహుగర్వదు 
ర్వారులు లోని రిత్తబవరంబున నాబిడిం జావం బోవ నె 
ట్లూరక యుండ వచ్చు. గడునొప్పెడు మేనులు వాండికైదువుల్‌ 
గూరంగ నాటినం బుడమిం కూలుట కక్కట యోర్వ వచ్చునే! 13 


ఆ. ఇట్లు గాక యుండ, నీ రెండు దెజంగుల, 
వారి గాచికొనుము వసుమతిశ! 
నీదు ప్రాభవంబు నీతియు శాంతియు, 
నఫీలజనులు. బొగడునట్లు గాంగ. 14 


కవి పరిచయం : సంస్క ఎ్రతంలో వ్యాసమహర్షి రచించిన శ్రీమదాంధ్ర మహాభారతమును తెనుగున నన్నయ, ఎజ్టాప్రగడ, తిక్కన 
అనుమువ్వురు కవులు రచించిరి. వీరిని కవిత్రయము అందురు. తిక్కన యజ్ఞము చేసి సోమయాజియయ్యెను. ఈయన 13వ శతాబ్దివాడు. 
తిక్కన విరాటపర్వము మొదలు స్వర్గారోహణ పర్వము వరకు పదునైదు పర్వములు ఆంధ్రీకరించెను. ఈయనకు “కవిబ్రహ్మ, “ఉభయకవి 


మిత్రుడు” అను బిరుదులు కలవు. తిక్కన నిర్వచనోత్తర రామాయణము అనుగ్రంథమును రచించి మనుమసిద్ధికి అంకితమిచ్చెను. 


ప్రస్తుత పాఠ్యభాగము తిక్కన అనువదించిన ఉద్యోగ పర్వ మూడవ ఆశ్వాసము నుండి గ్రహింపబడినది. పాండవుల వద్దనుంచి 
రాయబారిగా వచ్చి ధృతరాష్ట్రునకు, దుర్యోధనాదులకు హితమునుపదేశించుట ఇచ్చట చక్కగా వివరించబడినది. 


1 తతర సంభొషీరచరడ 
1. రాయబారి అని ఎవరిని అంటారు? 
2. ఎలాంటి సందర్భాలలో రాయబారము అవసరమవుతుంది? 
3. యుద్దాల వల్ల ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయి? 


I చదవండి - ఆలోచించండి - రాయండి. 
పదజాలాన్ని పెంపొందించుకుందాం - భావాలు తెలుసుకుందాం. 

l; జలదస్వన = మేఘగర్ణనవంటి; ఎలుగు = కంఠధ్వని; దంతదీప్తులు = దంతముల యొక్క కాంతులు; ఎసగ = ప్రకాశింపగా; 
ముకుందుతడు = శ్రీకృష్ణుడు; ఆలరు చెవుల = చెవులకు ఇంపు కలిగించునట్లు; భూనిభునకు = రాజునకు, 
భావము : శ్రీకృష్ణుడు మేఘగర్జన వంటి గంభీర స్వరముతో , దంతకాంతులు ప్రకాశించుచుండగా, చెవుల కింపు కలిగించునట్లుగా 
జనులందరు వినుచుండగా ధృతరాష్టునితో ఇట్లనెను. 

2. తగవు = న్యాయము; పరమ హితంబు = శ్రేష్టమైన మంచి మాటలు; భారత + అన్వయము = భారతవంశము. 
భావము : ఓ రాజా! నీకు తెలియని విషయములు (పనులు) ఏవైనా కలవా. ఐనను భరతవంశము ప్రీతి పొందునట్లుగా 
తనవారికి న్యాయమును, పరమ శ్రేష్టమైన మేలును చెప్పుట మంచిదని తలచి వచ్చితిని. 

3. మనికి = కలిసిఉండుట, ఒడగూడి=కలిసిమెలసి, ఆరసి=తెలిసికొని. 
భావము : పాలు, నీరు వలె పాండవులు, కౌరవులు ఐకమత్యముతో ఒక్కటిగా ఉండుట చేయదగిన పని. ఓ కురుశ్రేష్టుడా! 
నీకు వారు, వీరను భేదము గలదా. బాగుగా ఆలోచించి కార్యము నెరవేర్పుము. 


౨666660066 66 0006666006 66606666 6(్రైప్ర్యాం 6966666066 6600066 66000666000606 


10. 


పాడియు = న్యాయమును; నుతి = కీర్తి సత్‌+గుణ = మంచి గుణములు; ఉత్తరులు = శ్రేష్టులు) యశః+దురంధరులు = 
మిక్కిలి కీర్తికెక్కినవారు. 

భావము : భరతవంశం ధర్మము, న్యాయము, సత్యము, ఐకమత్యము, అభివృద్ధి, కరుణ కలిగియుండును అని 
ప్రసిద్ధికెక్కినది. వారిలో నీవు, నీ తమ్ముడైన పాండురాజు, నీ కుమారులు కీర్తి గడించిన వారిలో శ్రేష్టులు. ఆ మంచి చరితను 
ఇప్పుడు ఎందుకు తప్పవలెను. 

కుదురు = మూలము; ఒందెడు = కలుగును; సత్‌+భావంబు = మంచి ఆలోచన; ఆరసి = చేసి; వెలివృత్తంబు = బయటి 
ప్రవర్తన; జనస్తుత్యముల్‌ = జనులచే పొగడబడునట్టుగా; కావింపన్‌ + తగు = చేయుట తగినపని; కౌరవ్యవంశ + అగ్రణీ 
= ఓ కురువంశ శ్రేష్టుడా. 

భావము : ఓ కురువంశశ్రేష్టుడా! ఈ వంశమునకు నీవే మూలము. ఎవరు ఏ విధముగా ప్రవర్తించినను ఆమేలు, కీడులు 
నీకే కలుగును. కావున మనసులోని ఆలోచన, బయటి ప్రవర్తన ప్రజలందరిచే పొగడబడునట్లుగా నీవే ఏ విధముగనైనను 
చేయవలయును. 

సుయోధనాదులు = దుర్యోధనుడు మొదలుగా గల కౌరవులు; సధర్ములు కాక = ధర్మమార్గమును అనుసరించక; కార్యము 
= పని; కొనక = చేయక; అన్వయవర్తనము = ప్రవర్తనా విధానము; బెడిదంపుదనము = కఠినత్వము; నొవ్వగా = 
నొచ్చునట్లుగా; అవగుణంబులకు = చెడు ప్రవర్తనకు; పుయిలోడరు = వెనుకంజవేయరు. 

భావము : ఓ రాజా వినుము! సుయోధనుడు మొదలుగా గల ఈ కౌరవులు ధర్మ మార్గమును అనుసరించుట లేదు. 
మంచి కార్యములు చేయుట లేదు. ప్రవర్తించు విధమును వాటించక, కఠినమైన మాటలతో బంధువుల మనస్సు 
నొచ్చునట్లుగా, చెడు కార్యములు చేయుచున్నారు. 

తెజిగు = తగిన మార్గమును; కైకొని = స్వీకరించి; ఉన్కి = ఉండుట; ఆరయ = ఆలోచించి చూడగా; నృపకోటికి = ఈ 
రాజుల సమూహమునకు; ఉర్వికిం = ఈ (ప్రపంచమునకు) భూమికి; పోరితము + ఐన = యుద్ధము సంభవించిన; 
మహా+ఆపద = పెద్ద ఆపద; ధరిత్రీరమణ + అగ్రగణ్య = రాజులలో (శేష్టుడా; గణుతించి = లెక్కింపగా; అవశ్యము = 
వెంటనే; పొందు = సఖ్యత; ఒనర్పవే = కూర్చవే, చేయవే. 

భావము : ఆలోచించి చూడగా కౌరవపాండవులు తగిన మార్గమును స్వీకరించి శాంతితో యుండుట నీకు, నాకు, ఈ 
వంశమునకు మేలు. ఈ రాజులందరకు యుద్ధమైనచో పెద్ద ఆపద సంభవించును. ఓ రాజుశ్రేషుడా! ఆలోచించి వెంటనే సంధి 
చేయుము. 

తీర్చంగ = న్యాయము చేయుటకు; తెజగు = విధము; నీ వశము = నీ అధీనము; నెజీ = ధర్మము/న్యాయము. 
భావము : ఓ రాజా! నీవు చేయదలచినచో న్యాయము చేయగలవు. ఆ పని సీ చేతియందే ఉన్నది. కావున వారికి న్యాయము 
చేయుట తగిన పని కదా! ఇరుపక్షముల వారిలో ఎవరికి చెప్పవలెనో నీకు తెలియును. 

వృకోదరుడు = తోడేలు పొట్టవంటి పొట్టకలవాడు (భీముడు); ఆహవరంగము = యుద్ధరంగము; మీజుట = ఓడించుట; 
ఎన్నుము = లెక్కించుము; క్రేణిసేయు = తక్కువ చేయు; అనిన్‌ = యుద్ధరంగమందు; ఈల్గుట = మరణించుట; 
కూడియుండుట = సఖ్యముగా ఉండుట. 

భావము : ఆ పక్షములోని భీమార్జునులను యుద్ధరంగములో ఎదిరించగలవారెవరో చెప్పుము. ఇక్కడ భీష్మద్రోణులను 
ఎదిరించగలవారెవరు. యుద్ధ రంగమున వారును, వీరును మరణించుటకంటే నీ బలముగా అందరూ కలిసియుండుట 
మేలు కాదా. ఓ రాజా! ఏ విధముగనైనను శాంతి చేకూరునట్లు చేయుము. 

అర్థిన్‌ = ప్రీతితో; సముద్ర = సముద్రము చేత; వేలావృత = చుట్టబడిన; ఉర్విన్‌=భూమిని. 

భావము : ఓ రాజా! భూమిపైగల రాజులందరూ నీ చరణములను సేవించుచుండగా సముద్రముచేత చుట్టబడిన ఈ భూమిని 
పాలించుట మంచిది కాదా! తల్లి ప్రజలపై కోపించుట ఎంత వరకు సమంజసము? 


౨066660066 6000666006 6660909666 6(్రైగ్యం 6966666006 66 6000666006 66000606 


11 


12. 


13. 


14. 


అ) 


ఆ) 


ఇ) 


దురితంబు = ఆపద, కష్టము. 

భావము : ఓ రాజా! నీవు అశ్రద్ద చేసిన (నిర్లక్ష్యము) కౌరవ పాండవులకే కాదు, ప్రజలందరకు చెడు చేసిన వాడవగుదువు. 
చివరకు అది కీడును కలిగించును. 

నొవ్వు = బాధ, దుఃఖము; చిత్తము = మనస్సు; అరయుము = ఆలోచించుము. 

భావము : ఓ రాజా! కౌరవపాండవులలో ఎవరకు చావు, దుఃఖము వచ్చినను మంచిదా? నీవే ఆలోచించుము. ఏ 
విధముగనైనను నీకే దుఃఖము కలుగును. 

బాహుగర్వ = భుజబల గర్వముచే; దుర్వారులు = వారింపశక్యము కానివారు; రిత్త = వ్యర్థము, ఊరకనే, బవరము = 
యుద్ధము; ఆజుడి = హాని; కైదువులు = కత్తులు, ఆయుధములు. 

భావము : కౌరవ పొండవులిద్దరును విద్యావంతులు, పరాక్రమవంతులు, బాహుబలములో జయింపశక్యము కానివారు. 
అట్టివారు వ్యర్థముగా యుద్ధమున మరణించుచుండగా ఎట్టు ఊర్కొనవచ్చును. అయ్యో! ఎంతో అందమైన శరీరములు 
వాడి బాణములు గ్రుచ్చుకొని నేలబడుచుండగా ఎట్లు సహించవచ్చును? 

రెండు తెజగుల వారిని = ఇరుపక్షముల వారిని; వసుమతి = భూమి. 

భావము : ఓ రాజా! నీ గొప్పదనము, నీతి, శాంతి సమస్త జనులు పొగడునట్లుగా ఇరుపక్షములవారిని రక్షించుము. 


వినండి - చర్చించండి - రాయండి. 

జవాబులు రాయండి. 

1) కృష్ణుడు ధృతరాష్ట్రుని వద్దకు రాయబారిగా వచ్చుటకు కారణము. 
2) కృష్ణుడు గావించిన హితబోధ 

3) భరతవంశ గొప్పతనము 

4) ధృతరాష్ట్రుడు చేయదగిన కార్యము 


ఖాళీలు పూరించండి. 


1) నుచరిత క్రమము తప్ప నేటికన్‌. (ఇప్పుడు, అప్పుడు) 


2) శాంతత పొంది యున్ని ఆరయ నాకు, నీకు. (మేలు, కీడు) 


తప్పొప్పులు గుర్తించి రాయండి. 
1) అందు దుర్లుణోత్తరులరు నీవు నీ యనుగు తమ్ముడు 
2) ఈ వంశంబునకు నీవు కుదురు 


( ) 
( ) 
3) యుద్ధము వలన నీకు మేలు కలుగును ( ) 
4) _ క్షీరోదకగతి బాండవ కౌరవలొడగూడి మనికి కార్యము ( ) 

( ) 


5) నీరును వారు పండితులు 
స్వీయ స్పందన : 
1) కౌరవ పాండవుల మధ్య దూతగా వెళ్తే నీవు ఏ విధంగా రాయబారం జరుపుతావు? 


2) భారతంలో మీకు నచ్చిన ఒక పాత్రను గురించి సొంత మాటల్లో రాయండి. 


౨666660666 6600666600 6666096666 6(్రెర్రాం 6966666066 6600066 66000666000606 


Vv 


అ) 


ఆ) 


ఈ) 


ఉ) 


అభిప్రాయ వ్యక్తీకరణ : 
1) పద్యభాగ వృత్తాంతాన్ని రాయండి. 
2) పద్యభాగమాధారంగా గ్రహించిన విలువలు పట్టికగా రాయండి. 


పద్య/గేయ రసాస్వాదన: 
కింది పద్యాన్ని చదివి మీరు గ్రహించిన భావాన్ని వివరణాత్మకంగా రాయండి. 


క్షీరోదకగతిం బాండవ, 

కౌరవు లొడంగూడి మనికి కార్యం బది నీ 
వారసి నడపుము వారన, 

వీరన గురుముఖ్య నీకు వేజుం గలదే. 


భాషావగాహన 
“రాజు” “భూమి” అను పదములకు పాఠ్యభాగంలో వచ్చిన పర్యాయపదాలు రాయండి. 


అయ అత్మ 


కింది పదాలకు పర్యాయపదాలు రాయండి. ఇ) ప్రకృతి, వికృతులు రాయండి. 


సంధులను జతపరచండి. 
“కి వర్గము జో వరకు 


1) వసుమతి + ఈశ ba అ) సరళాదేశసంది. 
2) ఏ + వారు గూ ఆ) గుణసంధి 
sa 
3) వీరలన్‌ + తీర్పంగ గ్గ” ఇ) _ సవర్ణ దీర్హసంధి 
శూ 
4) వారు + ఎందరో ba ఈ) త్రికసంధి 
క 
5) వేలావృత + ఉర్వి ౫ ఉ) ఉకూరసంధి 


సమాసాన్ని ఎన్నుకొని రాయండి. 


1) అుసుందమ్నుదు ద] 


(1) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము (11) ద్వంద్వ సమాసము 


(11) రూపక సమాసము (౪) ద్విగు సమాసము 
2) కౌరవపాండవులు - | 
(1) ద్విగుసమాసము (1) ద్వంద్వ సమాసము 
(11) రూపక సమాసము (1౪) తృతీయా తత్పురుష సమాసము 


౨666660066 6000666600 6666096666 6(ప్రెర్ర్రాం 6666666066 6600066600 ౭౭౭౭౭౭౭౪ 


ఊ) గణ విభజన చేసి, యతిస్థానమును గుర్తించి, ఏ పద్యపాదమో తెల్పండి. 
1) భరతకులంబు ధర్మమును బాడియు సత్యము బొత్తు పెంపునుం 
2) కావింపందగు నీకయెవ్విధమునం గౌరవ్యవంశాగ్రణీ 
3) కౌరవపాండవుల్‌ తెబిగుగైకొని శాంతతబొంది యున్మిమే 
4) జగతిగల జనపతులు నీ చరణ పీఠ 
5) ఇట్లు గాక యుండ నీ రెండు దెజగుల వారి గాచికొనుము వసుమతీశ 


V1 సృజనాత్మకత : 
1) రాయబార ఘట్టాన్ని సంభాషణ రూపంలో రాసి, నాటకీకరణ చేసి, పాఠశాల వార్షికోత్సవంలో ప్రదర్శించండి. 
2) భారతంలో ఏదేని పాత్రను ఏకపాత్రాభినయం చేయండి. 
3) “తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి” అనే నానుడి ఏ విధంగా వచ్చిందో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి. 
4) భారత - పాకిస్తాన్‌ల మధ్య సంధి చేయడానికి లాల్‌బహదూర్‌ శాస్త్ర తాష్కంట్‌ వెళ్ళిన సంఘటనను గురించి తెలుసుకోండి. 


IX లేఖన కౌశల్యాలు : వ్యాసరచన : ఆలోచనాత్మక వ్యాసం. 
“కాలుష్యం - నివారణోపాయాలు” - గురించి ఆలోచించి వ్యాసం రాయండి. 


ఆటవెలది : 
ఇందు నాలుగు పాదములుండును. 1, 3౩ పాదములలో వరుసగా 3౩ సూర్యగణములు, 2 ఇంద్రగణములు ఉండును. 
2, 4 పాదములలో 5 సూర్యగణములు ఉండును. పాదములోని మొదటి అక్షరమునకు నాల్గవ గణము యొక్క మొదటి 
అక్షరమునకు యతి చెల్లును. ప్రాస నియమము లేదు. 


Ul U UI [111] 
యుండ సీ రెండు దెజుంగుల 


ఉదా. గల | 


| త నల 


అంతర్జాలం : || 
అంతర్జాలంలో తెలుగు. “ఈి-పుస్తకాలు; బ్లాగులు మొదలగు వాటిలో మరిన్ని భారత కథల గురించి చదవండి. 
నేనిది నేర్చుకున్నా: 
కథలు, కవితలలోని వివిధ శైలులు. 


ఉ.సూ. భారతము, రామాయణము, భాగవతాలలోని పద్యాలను చదివి వినిపించండి. 
వి.సూ. ప్రావీన సాహిత్యంలోని పద్యాలను చదివి రసాస్వాదన చేయండి. పద్యరచనకు 


ప్రయత్నించండి. 


తయ 


౨666660666 6006666006 66606666 6(ై7)6 6666666066 6600066600 0666000606 


నేపథ్యం 
కింది పదాలను, వాక్యాలను గమనించండి. ఇవేంటి? ఇందులో ఏది ఏ ప్రపంచపదికి అన్వయిస్తుందో పాఠం చదివి జతచేయండి చూద్దాం. 
న్యా శ్రవలో నాస్తి రిక్‌ 
(శమనుకాదు వొందినవుద్ధిని లెక్కించాలి. కొరతను తెలునుకొని గురిపెట్టు 


ఎన్ని మెట్లు ఎక్కావని కాదు ఎంత యొత్తుకెదిగావనీ 
ఎన్ని మునకలేశావని కాదు ఎంత లోతు చూశావనీ 
గమనం సార్థకమవుతుంది నీ గమ్యాన్ని చేరినప్పుడే... 
ఎన్ని సభలు తిరిగావని కాదు ఎంత బుద్ది పెంచావనీ 


ఎన్ని కృతులు చదివావని కాదు ఎంత సిద్ధిపొందావనీ. 1 


ఏ రాసిడి లేకుండా వజం ఎలా మెరుస్తుంది? 
ఏ అలజడి లేకుండా సంద్రం ఎలా నిలుస్తుంది? 
నడిపించే చైతన్యం లేనిది నడవదు ఈ సృష్టి --- 


ఏ ప్రేరణ లేకుండా నాదం ఎలా పలుకుతుంది? 


ఏ స్పందన లేకుండా హృదయం ఎలా బతుకుతుంది? 2 


కలిమికి సాఫల్యం అది నలుగురికీ దక్కినప్పుడే 
పదవికి సాఫల్యం అది ప్రజల మనసుకెక్కినప్పుడే 
వ్యక్తి చుట్టు తిరిగే ఆ శక్తి ఉండిలేనట్టేలే -- 
తెలివికి సాఫల్యం అది తెరలు చీల్చుకొచ్చినప్పుడే 


బలిమికి నాఫల్యం అది బలహీనులు మెచ్చినప్పుడే. 3 


౨666660066 6600666006 66606666 6(్రెగ్ర్రొం 6909000000099 0౭౭౭౭౭౭ ౭౭౭౭౭౭౭౪ 


కరగనిదే కొవ్యొత్తికి కాంతి ఎలా పుడుతుంది? 
చెక్కనిదే శిలకడుపున శిల్పమెలా పుడుతుంది? 
ఫలితం అందేది తీవ పరిణామంలోనే సుమా -- గి 
మరగనిదే నీరు ఎలా మబ్బు రూపుకడుతుంది? శే 
న్‌ 
నలగనిదే అడుగు ఎలా నటన రక్తి కడుతుంది? 4 (4 ) ))) 
దో నీ 
3 ౫ = - 
వాలా 
బురదలోన వుంటున్నా తరగదు పద్మం విలువ 
తాటాకున పడివున్నా తగ్గదు పద్యం విలువ. 
అసలు సిసలు పసవుంటే అవరోధించేదెవరు -- 
అరసికులే మంటున్నా చెరగదు గానంనిలువ 


మూర్చులు ముంచేస్తున్నా మునగదు జ్ఞానం విలువ. 5 


చేతగాని తనముంటే జాతకాన్ని నిందించకు 
నమ్మలేని సరకుంటే అమ్మకాన్ని నిందించకు. 
ఎందుకైన మేలు లోపమెక్కడుందో తెలుసుకుంటె -- 
చేయిజారిపోతుంటే జీవితాన్ని నిందించకు. 


కలం రాయలేకుంటే కాగితాన్ని నిందించకు. 6 


కవి పరిచయం : దాక్టర్‌ సింగిరెడ్డి నారాయణరెడ్డి గారు 1931లో జన్మించారు. ప్రముఖ ఆధునిక 
గేయకవి. * వక్త * వ్యాఖ్యాత * పరిశోధకులు * బహుభాషావేత్త * ప్రామాణికమైన వీరి పరిశోధన 
(గంథం “ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయములు, ప్రయోగములు”. 

వీరు చాలాకాలం ఉస్మానియా విశ్శవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యులుగా ఉన్నారు. 
తరువాత అధికార భాషా సంఘం అధ్యక్షులుగాను, అంబేడ్మర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి, తెలుగు 


విశ్వవిద్యాలయానికి వైస్‌ ఛాన్స్‌లర్‌గా పని చేశారు. 


నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి మందహాసం, విశ్వంభర మొదలైన కావ్యాలు 
నలభైకి పైగా వ్రాశారు. ప్రతిష్టాకరమైన జ్ఞానపీఠ బహుమతి అందుకున్నారు. పద్మభూషణ్‌ బిరుదు పొందారు. 
ఈ పాఠ్యాంశం వీరి “ప్రపంచపదులు” కావ్యం నుంచి గ్రహించబడింది. ఈ ప్రపంచపదుల్లో మనిషిని - అతని సాధక బాధకాలను 
చిత్రించడమే కాకుండా మనిషి జీవితం సాఫీగా సాగటానికి తగిన పరిష్కారాలు, సూచనలు కూడా ఉన్నాయి. 


౨666660666 6006666006 66606666 6(్రెర్స్రెం 6666666066 6600066 60006660006606 


1 ఏనరడ = సరభోషితచరడ, 

1. “శతకము” అని దేనిని అంటారు. 

2. శతక పద్యలక్షణాలు ఏంటి? 

3. మీకు వచ్చిన సుమతి, వేమన, తెలుగుబాల పద్యాలను చెప్పండి. 


I చదవండి - ఆలోచించండి - రాయండి. 
పదజాలాన్ని పెంపొందించుకుందాం - భావాలు తెలుసుకుందాం. 
మునక = నీటిలో మునిగి తేలుట; సార్థకము = సఫలము, ప్రయోజనం; గమ్యము = చేరవలసిన స్థానము; కృతులు = 
కావ్యములు; రాపిడి = ఒరుసుకొను; అలజడి = కల్గోలము; నడిపించే చైతన్యము = నడిపించే తెలివి; ప్రేరణ = పురికొల్పుట; 
నాదం = శబ్దం; స్పందన = ఇంచుక కదలుట; సిద్ధి = పూర్తి, వాంఛితప్రాప్తి, ఎత్తు = ఉన్నతము; సంద్రం = సముద్రము; 
సాఫల్యం = ఫలితము; పరిణామం = మార్పు; మరుగుట = కాగుట్క; రక్తి = రాగము, అనురాగము; అవరోధించు = 
అడ్డుకొను. 

1. ఎన్నిమెట్లు (అడుగులు) పైకి ఎక్కావని, ఎంత ఉన్నతికి చేరు కున్నావనీ కాదు, బావిలో ఎన్ని మునకలేశావని, ఆ బావి 
ఎంతలోతు చూశావనీ కాదు, ఎన్నో సభలు తిరగటం ముఖ్యంకాదు; నీవెంత బుద్ది (తెలివితేటలు) పెంచావన్నది ముఖ్యం. 
ఎన్ని కావ్యాలు చదివినది ముఖ్యం కాదు. దానినుండి నీ వెంత జ్ఞానాన్ని పొందావన్నది ముఖ్యం. చేరవలసిన స్థానం 
చేరుకున్నపుడే నీ గమనం సఫలమవుతుంది. 

2. ఏ రాపిడి లేకుండా వజం మెరవదు. అలలతో శబ్దం చేయకుండా సముద్రం నిలకడగా ఉండదు. ఏ ప్రేరణ లేకుండా వీణ 
పలుకదు. హృదయం స్పందించకుండా ఉంటే మనిషి జీవించలేడు. అలాగే ఈ సృష్టిని నడిపించే చైతన్యం లేనిదే నడవదు. 

3. సంపద నలుగురికి లభించినపుడే దానికి ప్రయోజనం కలుగుతుంది. ప్రజలు ఇష్టపడినప్పుడే ఆ పదవికి ప్రయోజనం 
కలుగుతుంది. తెలివి వ్యాపించినప్పుడే దానికి ఫలితం దక్కుతుంది. బలహీనులు మెచ్చుకొన్నప్పుడే బలమునకు సార్థకత 
చేకూరుతుంది. మనిషికి ఎంత శక్తి సామర్భ్యాలున్ననూ, నలుగురికీ ఉపయోగపడనపుడు అవి వ్యర్థమే. 

4. కొవ్వొత్తి కరగకుండా కాంతిని ఇవ్వలేదు. శిలను కూడా చెక్కక పోతే శిల్పముగా రూపుదాల్చదు. నీరు మరగకుండా మబ్బులు 
ఏర్పడవు? పాదాలు కందేటట్లు అడుగులు వేయకుండా నాట్యం రక్తి కట్టదు. తీవ్రమైన పరిణామం జరిగినపుడే సత్ఫలితం 
కలుగుతుంది. 


5. తామరపువ్వు బురదలో పెరుగుతున్నా దాని విలువ తగ్గదు. పద్యం తాటాకుల్లో రాయబడినప్పటికి దాని విలువ తగ్గదు. 
అరసికులు ఏమంటున్నా గానం విలువ చెరిగిపోదు. మూర్చులు (తెలివిలేనివారు) మనల్ని ముంచేస్తున్నా మనకున్న జ్ఞానం 
తగ్గిపోదు. నిజమైన శక్తి మనలో వుంటే ఎవరు అడ్డు పడలేరు. 

6. మనకు చేతగాని తనముంటే మన జాతకాన్ని నిందించకూడదు. చెడిపోయిన సరకున్నపుడు అమ్మకాన్ని నిందించకూడదు. 
మన చేయి జారిపోతున్నపుడు జీవితాన్ని నిందించకూడదు. కలం రాయలేదని కాగితాన్ని నిందించకూడదు. మనలో 
లోపమెక్కడుందో తెలుసుకుంటే మంచిది. 


౨066660066 66 0006660066 66696666 6/గ్రేగ్రెం 6666666066 66000666 60006066000606 


కృత్యం : 
పాఠ్యభాగంలోని కింది పద్యాలను చదివి, సూచనానుసారం కృత్యాలు చేయండి. 
అ) కింది వాక్యాల తప్పొప్పులను గుర్తించి రాయండి. 
1) బలిమికి సాఫల్యం అది బలవంతులు మెచ్చినప్పుడే 
2) నలగని అడుగుతో నటన రక్తి కడుతుంది. 
3) ఫలితం అందేది తీవ్రపరిణామంలోనే 
4) పదవికి సాఫల్యం అది ప్రజల మనసుకెక్కినప్పుడే 


పుట సంఖ్య 38, 39 లని 3, 4 పంచపదులు 


ఆ) కింది పద్యపాదాలను జతసరచండి. 


బ్‌ బ్‌ బ్‌ బా 
ఆ me 


క వరము వరు 

1) కుక సాఫల్యం rece లేనట్టేలే 

2) వ్యక్తిచుట్టు తిరిగే ఆ శక్తి గా ఆ) ఎలా మబ్బు రూపుకడుతుంది? 

3) కరగనిదే కొవ్వాత్తికి శు... ఇ అది నలుగురికి దక్కినప్పుడే 

ఇ) పం్రరసుజ సలు je ఈ) ఎలానటన రక్తి కడుతుంది? 
. ఉ) కాంతి ఎలాపుడుతుంది? 


ఇ) ఏ కింది పదాలకు సమానార్థక పదాలు రాయండి. 


ii) స్వీయస్పందన 
తీవ్ర పరిణామమున్నపుడు ప్రయోజనముండునని ఎట్లు చెప్పగలవో నీ సొంత మాటల్లో రాయుము. 


Mm వినండి - చర్చించండి - రాయండి. 
అ) జవాబులు రాయండి. 


1) గమనం ఎప్పుడు సార్థకమగునో వివరించండి. 
2) బలిమికి సాఫల్యం కలుగుతీరు. 
3) తీవ్ర పరిణామమున్నపుడు కలుగు ప్రయోజనము. 
4) అసలైన సామర్థ్యాన్ని గురించి కవి అభిప్రాయము. 
5) ఫలితం సాధించలేకపోయినప్పుడు చేయరానిది. 
ఆ) ఖాళీలను అర్ధవంతమైన పదాలతో పూరించి, పద్యపాదాల్ని తిరిగి రాయండి. 
1) ఎన్ని చదవాలని కాదు ఎంత సిద్ధిపొందావని. 
2) ఏ లేకుండా సంద్రం ఎలా నిలుస్తుంది? 


IV స్వీయస్పందన 
“నడిపించే శక్తి లేనిదే సృష్టి నడవదు” -- వివరించండి. 


౨666660066 66 0006666006 66606666 6/గ106666 66660666 600 0666000666 000606 


V  భాషావగాహన : 
అ) వ్యతిరేక పదాలు రాయండి. 


1 చీకటి x ద్ర 2) మంచి x > 
3) దూరము ౫ శక్ర 4) బలహీనులు ౫ ద్ర 
5) అరసికులు* శూ 6) జ్ఞానం << > 
దయ ౫“. &ి మేలు “> 


ఆ) కింది పదాలకు వచనాలు మార్చి రాయండి. 


1) వజాలుత  _ _ _ _ 2) వ్యక్తి = 
3) బలహీనులు = 4) కొవ్వొత్తి = 
5) పద్యాలు= _ _ 6) జాతకాలు = 


ఇ) కింది పదాలను విడదీసి, సంధిపీరు రాయండి. 
1) చేరినప్పుడు = : 
2) తలకెక్కుట = ప 
3) అవరోధించేదెవరు = , 
4) రాయలేకుంటే = 


ఈ) కింది విగ్రహవాక్యములు ఏ సమాసములకు చెందినవో రాయండి. 


విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము 


1) తీవ్రమైన పరిణామం య్‌ ద్విగు సమాసము నాన 


ద్వంద్వ సమాసము 


బహు వీహిసమాసము 


Sh sine మూరు. వక మా ౨౦ 


అవ్యయీభావ సమాసము 


నజ్‌తత్పురుష సమాసము 


3) రసికులు కానివారు య్‌ షష్టీ తత్పురుష సమాసము | 


బహువ్రీహి సమాసము 


షష్టీ తత్పురుష సమాసము 


4) ధర యొక్క గుణము హై హు సమానము | | 


ద్విగు సమాసము 


ద్విగుసమాసము 


5). తాడును, బొంగయముము చద విశే వూర్వవద కర్యారయ మాయు. [| 


ద్వంద్వ సమాసము 


౨066660066 66 0006660066 6606666 6/గ20)6 ౭909000009౭99 09౭౭౭9౭ ౭౭౭౭౭౭౭౪ 


VI సృజనాత్మకత : 
1 నీ విద్యాభ్యాసానికి “ప్రేరణ” ఎవరు? ఏ విధంగా? సొంత వాక్యాల్లో రాయండి. 
2) సంపద, శక్తి ఈ రెంటిని మానవుడు ఏవిధంగా ఉపయోగించుకోవాలో సొంతమాటల్లో తెలియజేయండి. 


అనువదిద్దాం - ఆనందిద్దాం 


* కింది ఆంగ్ల అంశాలను తెలుగులోనికి, తెలుగు అంశాలను ఆంగ్లంలోనికి అనువదించండి. 
ఆ తగ్గించండి 
ఆ పునరుసయోగించండ 


ఆ మార్చి ఉపయోగించండి 


నేనిదినేర్చుకున్నా శ 
భాషలోని సూక్ష్మ భేదాలు, నియమాలు లేఖనంలో ఉపయోగించడం. 


[౩] సాలే 
) (2) ఖ్‌ 6611110 


౨666660066 66 0006666006 66606666 6/గ్రేద్రెం 6666666066 6600066 66000666000606 


నేపథ్యం 
మా తాతగారు అనేవారు “జీవితంలో డాక్టరు, లాయరు, 
పోలీసు, ప్రవచనకారుల అవసరం అరుదుగా వస్తుంది. కాని రైతు 


అవసరం ప్రతిరోజు మూడుపూటలా ఉంటుంది.” అని 
వ్యవసాయదారిణి మరియు పశు సంక్షేమంలో కెనడా దేశపు ప్రథమ 
మహిళ అయన్‌ బ్రెండా స్మోప్‌ అంటారు. 


మనదేశం వ్యవసాయ ప్రధానమైన దేశం. రైతును మనం 
అన్నదాతగా ఆరాధిస్తాం. ఈ ప్రాముఖ్యతను గుర్తించే శ్రీ 
లాల్‌బహదూర్‌ శాస్త్రిగారు దేశ రక్షణకు ప్రాణాలర్చించే సైనికులతో 
సమానంగా ప్రాణాధారమైన రైతును నిలిపి “జై జవాన్‌, జై కిసాన్‌” 
అని నినదించారు. అట్టి కృషీవలుడి విశిష్టత గురించి 


తెలుసుకుందామా! 


"tale 


సమయమమూల్య, మొక్క నిమిషంబు వృథా చన గ్రమ్మణింప నే 
రము; మనయాయువాత్రుటి పరంపర యౌట నెటింగి, నిద్రమాం 
ద్యమును దొలంగి మీ పనుల నారయుడో జనులారయంచు డం 
బముగ మెడన్నిగిడ్సి కృకవాకము గూసెడి నింటి కొప్పునన్‌. (1) 


సైరికా, నీవు భారతక్ష్మాతలాత్మ 

గౌరవ పవిత్రమూర్తివి! శూరమణివి! 
ధారుణీపతి పాలన దండమెపుడు 
నీహలంబు కన్నను బ్రార్థనీయమగునె? (2) 


ప్రొద్దు వొడిచిన దాదిగా ప్రొద్దుగుంకు 

వణకు కస్టింతువే గాని యిరుగు పొరుగు 

వారి సంపదకై యీసు గూర బోవ 

వెంత నిర్మల మోయి, నీ హృదయ కళిక. (3) 
ఉండి తిన్నను లేక పస్తున్న గాని 

యాస చేయవు పరుల కష్టార్దితంబు! 
నాకలెత్తగ నీ పంచ కరుగు నతిథి 

తినక, త్రావక పోయిన దినము లేదు. (4) 


౨0666600 666 0006666006 66606666 6/గ్రేగ్యేం 6666666006 66 6000666006 66000606 


కృషి సకల పరిశ్రమలకు కీలుచీల 
సత్పరిశమ వాణిజ్య నాధనంబు; 
అఖిల వాణిజ్యములు సిరికాట పట్లు 
సిరియె భోగోపలబ్సికి జీవగజ్జ. (5) 
తే కడ మొదలు లేని నీదేహకస్టములకు 
బ్రతిఫలంబగు సస్య సంపత్తి గాంచి 
కనిని గాకున్న వాగ్మిత గలుగకున్న 
బ్రణుతి వర్ణింపు మొకసారి భాగ్యగరిమ (6) 


కవి పరిచయం : దువ్వూరి 


రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌, నెల్లూరు 
జిల్లాలోని పెమ్మారెడ్డి పాలెంలో 


జన్మించారు. ల క్ష్మీదేవమ్మ, 


సుబ్బారెడ్డి వీరి తల్లిదండ్రులు. 
ఈయన కవికోకిల బిరుదాకింతుడు. కృషీవలుడు, పానశాల, 
పలితకేశము మొ॥। కావ్యాలు, మాధవ విజయం. కాంగ్రెస్‌ 


వాలా మొ।। నాటకాలు కూడా రచించారు. 


ప్రస్తుత పాఠ్యభాగం కృషీవలుడు” అనుగ్రంథము 
నుండి గ్రహించబడినది. పల్లె జీవితాన్ని ఇందులో కవి చక్కగా 
వర్ణించారు. “కష్ట జీవులైన కర్షకుల శ్రమను గౌరవించటాన్ని, 
కాలం విలువను ఈ పాఠ్యభాగంలో చక్కగా వర్ణించారు. 


వినండి. నంభొషరదంరడి 
ఆహారం - ఆరోగ్యం. 
2. రైతు దేశానికి వెన్నెముక. 


౨666660666 6006666006 66606666 0/గ్రేర్ర్రొం 6666666066 6600066 6000666000606 


అ) 


ఆ) 


ఇ) 


చదవండి - ఆలోచించండి - రాయండి. 
పదజాలాన్ని పెంపొందించుకుందాం - భావం తెలుసుకుందాం. 


అమూల్యం = విలువ కట్టలేనటువంటిది; క్రమ్మరింప నేరము = వెనుకకు మరల్చలేము; ఆయువు = ప్రాణము; తృటి = 
క్షణము; కృకవాకము = కోడి. 

భావము: కాలం విలువకట్టలేనిది. ఒక్క నిమిషము వృధాయైన దానిని తిరిగి పొందలేము. ప్రాణము క్షణికము అని తెలుసుకొని 
నిద్రమత్తువదిలి మీ పనులను చేసి కొమ్మని ఒక కోడి డంబంగా ఇంటి కప్పుపై నుండి కూసింది. 

సైరికా = వ్యవసాయ దారుడా, కర్షకుడా. 

భావము: కర్షకుడా! నువ్వు భారత భూమిలో గౌరవింపదగిన పవిత్ర మూర్తిని. వీరశ్రేషుడవు. రాజదండము నీ నాగలి కంటే 
ప్రార్థనీయముకాదు. 

ఈసు = ఈర్ష్య; ప్రొద్దు పొడచుట = సూర్యోదయమగుట; ప్రొద్దుగ్రుంకుట = సూర్యాస్తమయమగుట; కళిక = మొగ్గ 
భావము: సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు కష్టపడి పని చేస్తావే గాని ఇరుగు పొరుగు వారి సంపదల్ని చూసి 
అసూయ చెందవు. నీ హృదయమనే మొగ్గ ఎంతో నిర్మలమైనది. 

భావం: ఉండి తిన్నా లేక తినకపోయినా పరుల సొమ్ముకు ఆశపడవు. ఆకలితో నీ ఇంటి ముందుకు వచ్చిన వానికి 
ఆతిథ్యమిచ్చి పంపుతావు. నీ ఆతిథ్యాన్ని స్వీకరించకుండా ఎవరూ వెళ్ళరు. 

కృషి = వ్యవసాయము; కీలుచీల = ఆధారము 

భావం: వ్యవసాయమే అన్ని పరిశ్రమలకు ఆధారము. మంచి పరిశ్రమ వాణిజ్యానికి సాధనము. వ్యాపారాలన్నీ సంపదలకు 
నిలయాలు. సంపదలే సుఖములు కల్షించుటకు మూలాధారం. 

కడ=చివర; సంపత్తి=సంపద; వాగ్మిత=చతురత; ప్రణుతి=నమస్కారం; గరిమ=గొప్పదనము. 

భావం: నీ శారీరక కష్టమునకు మొదలు, తుది అన్నది లేదు. నీ కష్టము సస్యసంపత్తిలో ప్రతి ఫలిస్తుంది. నీవు కవివి 
కాకపోయినా, వాక్సాతుర్యము లేకున్నా, సస్యలక్ష్మికి నమస్కరించుము. 

వినండి - చర్చించండి - రాయండి. 

జవాబులు రాయండి. 

1. కోడి కూతలోని అంతరార్థము. 3. _ కర్షకుని హలం రాజదండం కంటే గొప్పది 

2. కర్షకుని హృదయం నిర్మలం 4. కృషి గురించి కవి భావన 


సరైన సమాధానం గుర్తించి రాయండి. 


1. ధారుణీ పతి పాలన దండమెపుడు బ్రార్థనీయమగునె? 

అ) నీ హలముకన్నను ఆ) నీ పొలము కన్నను ఇ) నీ కలముకన్నను 
2. ఇరుగుపొరుగు వారి సంపదకై గూరబోవ 

అ) లోభము ఆ) ఈసు ఇ) మాత్సర్యము 
3. కృషి సకల కీలుబీల 

అ) సంపదలకు ఆ) భోగోపలబ్సికి ఇ) పరిశమలకు 


కింది జాతీయాలకు అర్థంరాసి సాంత వాక్యాలలో ఉపయోగించండి. 
1. ఆటపట్టు 2. కీలు చీల 3. జీవగణ్ఞి 


౨666660066 66 0006660066 6606666 6/్రేర్రెం 6909000009099 0౭౭౭౭౭౭ ౭౭౭౭౭౭౭౪ 


ఈ) కింది పద్యపాదాల ద్వారా కృషీవలుడిలోని ఏ గుణం తెలియుచున్నది. 


ఉ) 


అ) 


ఆ) 


ఇ) 


1. ప్రొద్దు పొడిచిన దాదిగా ప్రొద్దుగుంకు వణకు కష్టింతువు. 
2. ఇరుగుపొరుగు వారి సంపదకై ఈసుగోరబోవు. 


అల్లికను పూరించండి. 


కృషీవలుడు ఇటువంటి వాడు అ 


“వ్యవసాయం - వాణిజ్యాలి” - పరస్సర సంబంధాన్ని రాయండి. 


స్వీయ స్పందన 


అభి ప్రాయవ్యక్తీకరణ 
కృషీవలుడి గొప్పతనాన్ని మీ సొంత మాటల్లో రాయండి. 


పద్య/గేయ రసాస్వాదన: 

కింది పద్యాన్ని చదివి మీరు గ్రహించిన భావాన్ని వివరణాత్మకంగా రాయండి. 
ఉండి తిన్నను లేక పస్తున్న గాని 

యాస చేయవు పరుల కష్టార్దితంబు! 

నాకలెత్తగ నీ పంచ కరుగు నతిథి 

తినక, త్రావక పోయిన దినము లేదు. 


భాషావగాహన 
జతపరచండి. 
శో వరన “క రను 


1. పవిత్రమూర్తిని fa అ) షష్టీ తత్పురుష సమాసము 
— గై © 
2. శూరమణివి గ్గ అ) రూపక సమాసము 
#8 
3. హృదయ కళిక గ్గ ఇ) _ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము 


గణవిభజన చేసి, యతి స్థానమును గుర్తించి, ఏ పద్యసాదమో రాయండి. 
1. సమయమమూల్య, మొక్క నిమిషంబు వృథాచన గ్రమ్మటింపనే 

2. ఉండి తిన్నను లేక పస్తున్నగాని 

3. వారి సంపదకై యీసు గూరబోవ 


కింది అలంకారాల లక్షణాలను రాయండి. 


1. అతిశయోక్తి 2. స్వభావోక్తి 


౨6666606 666 6066660066 6606666 6/గ70)6 6666666066 6600066 66000666000606 


V1 సృజనాత్మకత 
1. అంతర్జాలం ద్వారా “కృషీవలుని” గురించి రచించిన ఇతర కవుల రచనలను సేకరించి చదవండి. తారతమ్యతను 
పరిశీలించండి. మీ అభిప్రాయాన్ని రాయండి. 
“కృషితో నాస్తి దుర్భిక్షం” అనే అంశంపై తరగతిలో వక్తృత్వ పోటీని నిర్వహించండి. 
వివిధరకాల పంటలు - అవి ఏ రాష్ట్రంలో ఎక్కువగా పండుతాయో పట్టికను తయారు చేయండి. 
వ్యవసాయానికి సంబంధించిన నినాదాలు తయారు చేయండి. 


IX లేఖన కౌశల్యాలు 


1. (ప్రకటన లేఖనం: 
కింది అంశాల ఆధారంగా, సేంద్రియ ఎరువుల గురించి ప్రకటన తయారు చేయండి. 


డా దూరధ్వని సంఖ్య డా డా తగ్గింపుధర రాయితీ డా 
ఆశ సేంద్రియ ఎరువులు, కీటకనాశకాలు = 


దిగువనీయబడిన గద్యభాగమును చదివి పరిచ్చేదమును మూడవవంతుకు తగ్గించి రాయండి. 


2. సంక్షిప్తలేఖనము 


ఒక అడవిలో ఒక నక్కఉండేది. ఆ అడవిలోని చెజువులో ఒక తాబేలు వుండేది. నక్కను చూసి భయపడి అది ఎప్పుడూ 
బయటకు వచ్చేది కాదు. ఒకనాడు సాయం వేళలో సరదాగా అది బయటకు వచ్చింది. ఆ సమీపంలోనే తిరుగుతున్న నక్క ఈ 
రోజు నాకు మంచి ఆహారం లభించింది అనుకుంటూ ఒక్క దూకున వచ్చి తాబేలును పట్టుకొంది. కాని కవచంలా గట్టిగా వున్న ఆ 
శరీరం ఏ విధంగా తినాలో బోధపడలేదు. దాని కవచం లాంటి శరీరంపై గీరటం మొదలుపెట్టింది. 


తాబేలుకు మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. నక్కతో అది ఈ విధంగా పలికింది. నక్క బావా! నన్ను తినాలని నీకుంది 
కదా! కానీ నా శరీరం గాలి తగలగానే గట్టి పడుతుంది. నీవు నన్ను నీటిలో కాసేపు నానబెటితే మెత్తపడుతాను. నీవు నన్ను తేలికగా 
తినచ్చు అని చెప్పింది. ఆ మాటలు నిజమని నమ్మి నక్క దానిని చెజువు నీటి వద్దకు తీసుకొని వెళ్ళింది. నీటిలో ప్రవేశించగానే 
తాబేలు నక్క నుండి తప్పించుకొని ప్రాణాలు కాపాడుకుంది. 


నేనివి నేర్చుకున్నా/తెలుసుకున్నా : 
1. రైతే దేశానికి వెన్నెముక. 2. వ్యవసాయము - వాణిజ్యముల పరస్పర సంబంధం. 


ఉ.సూ.: రబీ, ఖరీఫ్‌, మొ॥ పంటలను ఎప్పుడు ఏఏ రకాల భూములలో పండించెదరో 
పరక 


వి.నూ.: కృషీవలుని గూర్చి ఇతర కవుల రచనలను చదివి తులనాత్మక పరిశీలన గావించండి. 


తయ 


౨666660066 6000666006 66606666 0/గ్రేగ్ర్రొల 6666660666 6000666006 66000606 


నేపథ్యం 

తి “'స్వాతంత్రదినోత్సవం”, “గణతంత్ర దినోత్సవం” వచ్చిందంటే 
ఎక్కడచూచినా మువ్వన్నెలు, పతాకాలు, మైకుల్లో 
“ఏ వతన్‌..... ఏ వతన్‌.... హమ్‌ కోతేరీ కసము.... 


“దేశమును ప్రేమించుమన్నాా మంచి అన్నది పెంచుమన్నా'- 
వంటి ఒళ్ళు గగుర్పొడిపించే దేశభక్తి గీతాలు, అమరవీరుల 


గాథలు, చిత్రాలు ఇవేగదా వినబడతాయి, కనబడతాయి. 
మనం ఈ విధంగా పండుగ చేసుకోవడానికి కారకులు మన 
అమరవీరులు”. అట్టి వారి కోవకు చెందినవాడే మన 
జగదీష్‌చంద్‌. ఆయన సాహసగాథ చదువుదాం. ఆయనకు 


“సలాం” చేద్దాం. 


భారత _ వైమానిక 
స్థావరాల్లో పంజాబ్‌లోని 
పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌కు 
చాలా ప్రాధాన్యత ఉంది. 
ఉగ్రవాద కార్యకలావాలను 
అణిచివెయ్యటంలో ఇది 
ఎంతో కాలంగా కీలకమైన 
పాత్ర పోపిస్తోంది. పాక్‌ 
ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు పంజాబ్‌లోని వివిధ ప్రదేశాలపై 
గడచిన దశాబ్దంన్నర కాలంలో 7 పర్యాయాలు పంజా 
విసిరాయి. ఇటీవల 2016, జనవరి 2వ తేదీ అర్థరాత్రి 
పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడి 
మనదేశాన్ని తీవ్రంగా కలవరపరచింది. ఏడాదికంటే తక్కువ 
వ్యవధిలో పంజాబ్‌లో జరిగిన రెండో అతిపెద్ద ఉగ్రవాద 
ఘటన ఇది. ఈ దాడి జరిగినప్పుడు హవల్దార్‌ జగదీష్‌ 
చంద్‌ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తి 
ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఆ సమయంలో తాను 
నిరాయుధుడై ఉండ కూడా, ప్రాణాలకు తెగించి 


ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడిన ధైర్యశాలి, 
సైనికోత్తముడు, వీరశ్రేష్ణుడు జగదీష్‌ చంద్‌. 

జగదీస్‌చంద్‌ మిలటరీలో హవల్దార్‌. సైనికుల 
వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వ్యక్తి. అతని తండ్రి 


భారతీయ సైన్యంలో పనిచేశారు. అన్నగారు బుద్ధిసింగ్‌ 
సుబేదారు. అతని సన్నిహిత బంధువులు కూడా సైన్యంలో 
బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా 


జిల్లాలో బాసా అనే గ్రామం జగదీష్‌ చంద్‌ పుట్టి పెరిగిన 
ఊరు. తాత-ముత్తాతల కాలం నుంచి అదే వారి స్వగ్రామం. 
జగదీష్‌ తన 19వ ఏట 1985లో సైన్యంలో జవానుగా 
చేరాడు. డోగ్రా రెజిమెంట్‌లో 25 సంవత్సరాలు ఎంతో 
క్రమశిక్షణ, అంకిత భావంతో దేశసేవ చేశాడు. హవల్లారుగా 
2009లో పదవీ విరమణ చేశాడు. 


సాధారణంగా పదవీ విరమణ చేసిన జవాన్లు, 
సైనికోద్యోగులు తమ సర్వీసు ఆధారంగా ఏదైనా సివిల్‌ 
ఉద్యోగం చేసుకుంటూ హాయిగా కాలక్షేపం చేస్తారు. కానీ 
జగదీష్‌ చంద్‌కు మాత్రం బీవితం 
గడపాలనిపించలేదు. కొద్ది నెలలు భార్యాపిల్లలతో స్వగ్రామంలో 
విశ్రాంత జీవితం గడిపిన పిమ్మట హవల్లార్‌ జగదీష్‌ చంద్‌ 
2010లో డిఫెన్స్‌ సెక్యూరిటి కోర్‌లో చేరాడు. తనకు 
అవకాశం ఉన్నంత వరకు దేశసేవ చేస్తునే బ్రతకాలనేది 
జగదీష్‌ ఆశయం. సర్వీసులో మంచి రికార్డ్‌ కలిగిన మాజీ 
సైనికుల సేవల్ని వినియోగించుకునే డిఫెన్స్‌ సెక్యూరిటి 
కార్ప్స్‌ (డి.యస్‌.సి.) భారత వైమానిక దళ స్థావరాల రక్షణ 
బాధ్యతలు నిర్వహిస్తుంది. 

జగదీష్‌ చంద్‌ను 2015 డిసెంబర్‌లో లేహ్‌ నుండి 
పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. 
పఠాన్‌కోట్‌ వెళ్ళి డ్యూటీలో చేరే ముందు జగదీష్‌ చంద్‌ 
10 రోజులు సెలవు తీసుకుని, స్వగ్రామం వెళ్ళి భార్యా- 
పిల్లలతో ఆనందంగా గడిపాడు. పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌పై 
ఉగ్రవాద దాడి జరగటానికి ఒక్క రోజు ముందే, జనవరి 
1వ తేదీన ఆ వైమానిక స్థావరంలో బాధ్యతలు చేపట్టాడు. 


అలాంటి 


౨666660666 6600666600 6666096666 6/గ్రేర్సొం 6666666066 6600066 66000666000606 


[| 


పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌ భారత వైమానిక స్థావరాలన్నిటికి తలమానికం వంటిది. పాకిస్తాన్‌ 
సరిహద్దుకు కేవలం 35 కి.మీ. దూరంలో ఉన్న ఆ వైమానిక స్థావరం భారత్‌కు వ్యూహాత్మకంగా 
అత్యంత కీలకమైనది. అది ఆసియాలోనే చాలా పెద్ద ఎయిర్‌బేస్‌, సుమారు 2000 ఎకరాల్లో, 
24 కి.మీ. చుట్టుకొలత కలిగిన అత్యంత ఆధునికమైన ఫార్వర్డ్‌ బేస్‌ అది. ఆ స్థావరంలో 8 
కి.మీ. పైగా పొడవున్న “రన్‌వే పై మన యుద్ధవిమానం ఏదైనా ల్యాండ్‌ కాగలదు. టేకాఫ్‌ 
తీసుకోగలదు. ఆ ఎయిర్‌బేస్‌ నుంచే పాక్‌ సరిహద్దు వెంబడి ఎయిర్‌ పెట్రోలింగ్‌ 
నిర్వహించబడుతుంది. పాక్‌ చొరబాటుదార్లను నిలువరించటంలో ఎయిర్‌ పెటోలింగ్‌దే కీలక 
పాత్ర. ఒకవేళ పాక్‌ సరిహద్దులో ఏదైనా ప్రమాదం ముంచుకొస్తే, పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరం 
నుంచి బయలుదేరిన మెయిన్‌ బాంబర్‌ కేవలం ఒక నిమిషంలోనే సరిహద్దు ప్రాంతానికి 
చేరుకోగలుగుతుంది. 


టా 


"ఆన్‌ 
పా) 
ఆన 


శక 


పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరం అత్యంత కీలకమైన సాంకేతిక సామగ్రి ఉంచే ప్రదేశం 
కూడా. అందులో మిగ్‌ 21 జెట్‌ ఫైటర్స్‌, ఎం.ఐ.-35 యుద్ధ హెలికాష్టర్లు, బాంబర్లు 
యుద్దసంబంధమైన ఆధునిక సాంకేతిక పరికరాలు ఉంటాయి. అంతే కాకుండా అదే 
ప్రాంగణంలో 3, 000 క్వార్టర్లలో సైనికుల కుటుంబాలు కూడా నివసిస్తూ ఉంటాయి. భారత 
వైమానిక దళంలోని కీలకమైన బాధ్యతలు నిర్వహించే అధికారులు ఆ ప్రాంగణంలోనే ఉంటారు. 

పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంలో తీవ్రమైన విధ్వంసం సృష్టించి, రక్షణపరంగా మన దేశాన్ని 
చావు దెబ్బ తియ్యాలనే లక్ష్యంతో వ్యూహాత్మకంగా జరిపిన భయంకరమైన ఉగ్రవాద దాడి ఇది. 
గణతంత్ర దినోత్సవాన్ని వైభవంగా జరుపుకొనే భారత్‌లో భయోత్సాతాన్ని సృష్టించాలనే కుయుక్తి 
దీనికి తోడైంది. నూతన సంవత్సరారంభాన్ని ఈ దాడికి ముహుర్తంగా నిర్ణయించింది. ఫలితంగా 
సుశిక్షితులైన ఆరుగురు ఉగ్రవాదులు చాకచక్యంగా పాక్‌ సరిహద్దును దాటుకుని, ఎ.కె. 47 
తుపాకులు, మోర్ప్టార్లు, గ్రనేడ్‌ లాంచర్లు మొదలైన అత్యాధునిక 
ఆయుధాలు; గ్లోబల్‌ పొజెషన్‌ సిస్టమ్‌లాంటి సాంకేతిక పరికరాలతో 
య వాతా నైహూనీక 
స్థావరంలోకి చొరబడ్డారు. మన మిగ్‌-21 


న్‌ 
౮ కా ఆ 
జ్‌ జ 

నో జు న 


య. నా ఆలో _-- 
ఈక ల ( క్‌. RESON ₹ 111 


౨666660066 6000666600 6666696666 6/సై్ర్ర6 6966666006 660006 660006066000606 


వా 


యుద్ధ విమానాల్ని ధ్వంసం చెయ్యటానికి పెద్ద ఎత్తున 
_ ఆర్జియక్స్‌ రాడా వరామత్‌ వాల వాళ్ళు 


జరిగినప్పుడు హవల్దార్‌ 
ఉగ్రవాదులతో హోరాహోరీగా 
పోరాడిన తీరు వింటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. జనవరి 
1వ తేదీన పఠాన్‌కోట్‌లో డ్యూటీకి రిపోర్ట్‌ చేశాడు 
గైవల్లార్‌ జగదీష్‌ చంద్‌. 3వ తేదీ తెల్లవారురూమున 


జగదీప్‌చంది 


| ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బందికి అల్పాహారం సిద్ధం "oe 
| పనిలో నిమగ్నమై ఉన్నాడు. సుమారు 3.30 గం॥ల 
సమయంలో అకస్మాత్తుగా భోజనశాల బయట తుపాకీ 
పేలుళ్ళు వినిపించాయి. కిటికీలోంచి తొంగిచూస్తే 
మసక చీకట్లో మన సైనిక దుస్తుల్లో ఎ.కె. 47లు 
చేతపట్టుకొని, లైట్లు వెలుగుతున్న మెస్‌వైపు 
గుళ్ళవర్షం కురిపిస్తున్న వ్యక్తి, జగదీష్‌ 
కంటపడ్డాడు. అతడు పేలుస్తున్న రైఫిల్లో 
నుంచి గుళ్ళు మెస్‌వైపు దూసుకు 
వస్తున్నాయి. “వైమానిక స్థావరంపై 
ఉగ్రవాద దాడి జరిగే ప్రమాదం 
పొంచి ఉంది” అని నిఘావర్గాలు 
చేసిన 


హెచ్చరికలు జగదీష్‌కు జ్ఞాపకమొచ్చాయి. అనుమానం 
] (గ్రహించాడు. ఆ సమయంలో 
వ. దొరికే అవకాశమూ 
ఉర ఆలోచించే షగొధిలోా 
ఏ వినాశానికైనా _ఒడికట్టవచు. 
యుద్ధవిమానాలు, హెలికాస్టర్లు ఉండేవైపు వెళ్ళనిచ్చినా, 
సైనికుల క్వార్టర్లవైపు పోనిచ్చినా పెనుప్రమాదం తప్పదు. 
అప్పుడు జగదీష్‌ చంద్‌ సాహసమే ఆయుధంగా, దేశభక్తే 
చోదకశక్తిగా సాయుధుడైన ఆ శత్రువును నిరోధించటానికి 


పూనుకున్నాడు. నిజానికి వీరుడికి ఆయుధంకంటే గుండె 
ధైర్యమే ప్రధానం. 


క్షణం ఆలస్యం 
చెయ్యకుండా, జగదీష్‌ మెస్‌ 
వెనుకగుండా వెళ్ళి, నిప్పులు 
కురిపిస్తున్న తీవ్రవాదివైపు 
చప్పుడు శరవేగంగా 
దూసుకువెళ్ళాడు. రెప్పపాటు కాలంలో 
వెనుకవైపుగా వెళ్ళి, ఆ ముష్కరుల ఎంతో 
చాకచక్యంగా ఒడిసి పట్టుకున్నాడు. అతనితో 
కలియబడ్ల్డాడు. జగదీష్‌ చేసిన మెరుపు దాడికి ఆగంతకుడు 
ఖంగుతిన్నాడు. యువకుడు, సుశిక్షితుడు అయిన 
సరసం పోలాటసుంటు పూమా. స్రగపరకైతె 
మృత్యువుతో చెలగాటమే. ఇద్దరి మధ్య చాలాసేపు 
సుతల. cc ఆతం తా వా 
శతవిధాల ప్రయత్నించాడు. కాని, జగదీష్‌చంద్‌ ఉక్కు 
పిడికిలి నుంచి వాడు తప్పించుకోలేకపోయాడు. వాడు తన 
చేతిలో ఉన్న ఎ.కె. 47 జగదీష్‌వైపు గురిపెట్టే ప్రయత్నం 
చేశాడు. వాడికి ఆ అవకాశం ఇవ్వకుండా, తనను తాను 
రక్షించుకుంటూనే జగదీష్‌ శత్రువును మట్టుపెట్టే ఎత్తుగడ 
వేశాడు. చేతికి చిక్కిన శత్రువుని తప్పించుకోనివ్వకుండా, 


కకం 


అతనితో పెనుగులాడుతూనే, ఎంతో లాఘవంగా అతని 
చేతిలోని రైఫిల్‌ లాక్కుని దానితోనే వాణ్ణి కాల్చిపారేశాడు. 
మొదటి ఉగ్రవాది వెనుకే వచ్చిన అతని ఇద్దరు సహచరులు 
జగదీష్‌ ధైర్యానికి నివ్వెరపోయారు. పెనుగులాట 
జరుగుతున్నప్పుడు విరోధికి తుపాకి గురిపెడితే ఆ గుండు 
తనవాడినే బలితీసుకోవచ్చని, ఏమీ చెయ్యలేక వాళ్ళు 
అశక్తులై చూస్తూ ఉండిపోయారు. తమ దోస్తు చనిపోయాడని 
తెలియగానే జగదీష్‌పై వాళ్ళు సవాలు విసిరారు. శత్రువు పైనే 
లక్ష్యం పెట్టిన జగదీష్‌ అప్పటివరకు వాళ్ళని గమనించలేదు. 
గమనించాక క్షణం ఊరుకోలేదు. శత్రువు ఒక్కడు కాదు. 
ఇంకా ఉన్నారని అతనికి అర్థమైంది. వాళ్ళ చేతుల్లో ఏ 
ఆయుధాలున్నాయి అని ఇక తాను ఆలోచించలేదు. ఆ 
దుర్మార్గుల అంతు చూడటం కోసం వాళ్ళని వెంబడించాడు. 
మొదటి తీవ్రవాదితో పోరాడి పోరాడి ఉన్న జగదీప్‌పై వాళ్ళు 
కసిగా గుళ్ళ వర్షం కురిపించారు. ఆ గుళ్ళు ధిశాలి జగదీష్‌ 
చంద్‌ శరీరాన్ని ఛిద్రం చేశాయి. “భారత్‌ మాతాకీ జై అనే 
నినాదం చేస్తూ ఆ మహావీరుడు నేలకొరిగిపోయాడు. వీర 
మరణం పొందాడు. 


తాను చనిపోయే ముందు ఒక్క శత్రువునైనా 
మట్టుపెట్టాలన్న సైనిక స్ఫూర్తిని అమలు పరచి భరతమాతకు 
ఎనలేని కీర్తిని చేకూర్చి పెట్టి తాను వీరస్వర్గాన్ని 
అలంకరించాడు. తాను నిరాయుధుడై ఉండి కూడా, 
ఉగ్రవాదులతో తలపడి వీరోచితంగా పోరాడి, మొదటి 
చొరబాటుదారుణ్ణి వాడి తుపాకీతోనే హతమార్చిన ధైర్యశాలి, 
సైనికోత్తముడు. దాడి చేసిన ఆరుగురు ఉగ్రవాదుల్లో 


రచయిత పరిచయం 


మొదటివాణ్ణి మట్టుపెట్టిన జగదీష్‌ చంద్‌, మిగతా 
అయిదుగురుని అంతం చేసే ఆపరేషన్‌ విజయానికి నాంది 
పలికాడు. 


ఆ తర్వాత అప్రమత్తమైన వైమానిక దళానికి చెందిన 
గరుడ సిబ్బంది. ఎన్‌.ఎస్‌.జి. కమేండోలు, జవాన్లు 
సమన్వయంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి, దుండగుల్ని 
స్థావరంలో కీలకమైన ప్రదేశంవైపు వెళ్ళనీయకుండా చేసి, 
పెనుప్రమాదాన్ని తప్పించగలిగారు. ముష్కరుల దాడిలో 
హవల్లార్‌ జగదీష్‌ చంద్‌తో సహా ఏడుగురు కమెండోలు 
వీరమణం పొందారు. పదిహేను మంది గాయపడ్డారు. 
కానీ ఈ ఆపరేషన్‌ భారతదేశ శక్తి సామర్థ్యాలను, జవాన్ల 
దేశభక్తిని, యుద్దనైపుణ్యాన్ని, కర్తవ్య పరాయణతని లోకానికి 
చాటిచెప్పింది. తన ప్రాణాలకు తెగించి వీరోచితంగా 
పోరాడి, వీరస్వర్లాన్ని అలంకరించాడని సైనికాధికారులు, 
దేశ నాయకులు వేనోళ్ళ జగదీష్‌చంద్‌ని ప్రశంసించారు. 
హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రప్రజలు అతని కారణంగా తమ 
రాష్ట్రమే గౌరవాన్వితమైందని భావించారు. 

భారత ప్రభుత్వం 2016, జనవరి 26న గణతంత్ర 
దినోత్సవం సందర్భంగా అమర వీరుడు హవల్దార్‌ జగదీష్‌ 
చంద్‌కు కీర్తికి బిరుదు ప్రదానం చేసింది. 2016 
మార్చి 22వ తేదీన ఢిల్లీలో రాష్ట్రపతిభవన్‌లో అప్పటి 
రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ గారి చేతుల మీదుగా అమర 
వీరుడు జగదీష్‌ చంద్‌ పక్షాన ఆయన భార్య శ్రీమతి 
స్నేహలత ఆ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. 


: డా. వెన్నా వల్లభరావు గారు 09-05-1956న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 


కృష్ణాజిల్లా, గుడివాడ తాలూకా బేతవోలు గ్రామములో జన్మించారు. వీరి తల్లిదండ్రులు లక్ష్మీ నాగేశ్వరమ్మ, 
హనుమంతరావు గార్లు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి హిందీలో ఎం.ఏ; పి.హెచ్‌.డి. చేశారు. ఆంధ్ర 
లయోల కళాశాల, విజయవాడలో హిందీ శాఖాధ్యక్షులుగా పదవీ విరమణ పొందారు. 


డా. వల్లభరావుగారు హిందీలోను, తెలుగులోను అనేక రచనలు చేశారు. వాటిలో పేర్మొనదగినవి 
సాహిత్యావారధి, కవితాభారతి, జాతీయపతాక రూపశిల్పి పింగళి వెంకయ్య, 35 రేడియో నాటకాల 


అనువాదం మొదలగునవి. వీరికి ఆంధ్రప్రదేశ్‌ హిందీ అకాడెమీచే “ఉత్తమ అనువాద పురస్మారం” 
“బోయపాటి నాగేశ్వరరావు పురస్మారంి మొదలగు పురస్కారాలు, “అనువాద సాహిత్యరత్న బిరుదు, అంతేగాక ఇటీవల వీరి అనువాద 
రచనలకు గాను కేంద్రసాహిత్య అకాడమీ పురస్మారం కూడా లభించింది. 


ప్రస్తుత పాఠ్యభాగం “మిసిమి” మాస పత్రికనుండి గ్రహింపబడినది. 


౨666660066 6000666006 66666666 6/స2)6 69000000౭9౭99 ౭౭౭౭౭౭ ౭౭౭౭౭౭౭౪ 


1 తతర = పఠకఖభాషతచతరు 
1. ప్రతిభ కనబరచిన సైనికోద్యోగులకిచ్చే బిరుదులను పేర్కొనండి. 
2. ఉగ్రవాదులతో పోరాడి వీరమరణమొందిన కొందరి సైనికుల పేర్లను చెప్పండి. 


11 చదవండి - ఆలోచించండి - రాయండి. 
పదజాలాన్ని పెంపొందించుకుందాం - 
పంజా=గోళ్ళతో కూడిన జంతువు పాదం; ఘటన=కలగడం; సమయస్ఫూర్తి=సమయానికి తగిన ఆలోచన; స్థావరం=చోటు; 
తలమానిక= శ్రేష్టమైన; ప్రాంగణం=ఆవరణ; చాకచక్యం=చురుకుదనం; నేర్పు; నిమగ్నము=ఒక పనిలోపూర్తిగా మునిగిపోవు; 
ముష్కరుడు=దుష్పుడు; లాఘవం=నేర్పు; నివ్వెరపోవుట=ఆశ్చర్యపోవుట; _ ఛిద్రం=రంధ్రం; గౌరవాన్వితం= గౌరవంతో 
కూడుకొన్న. 


కృత్యం క 


కింది పరిచ్చేదాన్ని చదివి, సూచనానుసారం కృత్యాలు చేయండి. / | 


అ) కింది అల్లికను పూరించండి : 


ఆ) కింది వాక్యాల తప్పొప్పులను గుర్తించి రాయండి. 


1) జగదీష్‌చంద్‌కు “అశోక చక్రి బిరుదు ఇవ్వబడింది. ( ) 
2) ముష్కరుల దాడిలో జగదీష్‌ చంద్‌తో సహా ఏడుగురు కమెండోలు వీరమరణం పొందారు. ( ) 
3) జగదీష్‌చంద్‌ భరతమాతకు ఎనలేని అపకీర్తిని చేకూర్చిపెట్టి తాను వీరస్వర్గాన్ని పొందాడు. ( ) 

) 


4) హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రప్రజలు జగదీష్‌వంద్‌ కారణంగా తమ రాష్ట్రమే గౌరవాన్వితమైందని భావించారు. ( 


ఇ) కింది పదాలకు వ్యతిరేకార్థములు రాయండి. 


ఏ గయ అ] బె తుం గ్ర) 
౨ అయిధుదు ప] 9 అము ర] 


ఈ) స్వీయస్పందన 
దేశం కొరకు పోరాడి ముష్కరుల దాడిలో వీరమరణమొందిన జగదీష్‌చంద్‌ను గూర్చి మీ సొంత 
మాటల్లో రాయండి. 
Mm వినండి - చర్చించండి - రాయండి. 
అ) జవాబులు రాయండి. 
1) భారతవైమానిక స్థావరాల్లో ముఖ్యమైన ప్రదేశము. 
2) జగదీష్‌చంద్‌ ఆశయం. 
3) పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌ ప్రాధాన్యత 
4) జగదీష్‌చంద్‌కు భారత ప్రభుత్వం ఎప్పుడు, ఏ బిరుదాన్ని ప్రదానం చేసిందో రాయండి. 


౨666660666 6606666006 66606666 6/ర్ర్ర)ాం 6666666066 6600066 66000666000606 


ఆ) కింది ఖాళీలను కుండలీకరణంలోని సరైన పదాలతో పూరించండి. 
(నినాదం, సాంకేతిక సామాగ్రి, హవల్హారు, తలమానికం, ఆయుధం, గుమాస్తా) 
1) జగదీష్‌ గా 2009 లో పదవీ విరమణ చేశాడు. 
2) పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌ భారతవైమానిక స్థావరాలన్నిటికీ వంటిది. 
3) పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరం అత్యంతకీలకమైన ఉంచే ప్రదేశం కూడా. 
4) నిజానికి వీరుడికి కంటే గుండె ధైర్యమే ప్రధానం. 
5) _ “భారత్‌మాతాకి జై” అనే చేస్తూ ఆ మహావీరుడు నేలకొరిగి పోయాడు. 


ఇ) కింది వాక్యాల తప్పొప్పులను గుర్తించి రాయండి.: 
1) జగదీష్‌చంద్‌ను పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. ( 
2) ముష్కరులు ఆత్మాహుతి దాడులకు సిద్ధపడలేదు.  ( ) 
3) జగదీప్‌చంద్‌ ఆ దుర్మార్గుల అంతుచూడటం కోసం వాళ్ళని వెంబడించాడు. ( ) 
4) శత్రువుపైనే లక్ష్యం పెట్టిన జగదీష్‌ వాళ్ళని గమనించాడు. ( ) 


ఈ) కింది వాటిని జతపరచండి : 
“కి వర్గము “హా వరత 


1) పరాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌పై దాడి నీక అ) డిసెంబరు, 2015 
2) జగదీస్‌చంద్‌ ట్రాన్స్‌ఫర్‌ sy ఆ) 2009 
3) _ జగదీష్‌వంద్‌ సైన్యంలో జవానుగా చేరిన సంవత్సరం. ya ఇ) జనవరి 2, 2016 
4) జగదీష్‌చంద్‌ హవల్గారుగా పదవీ విరమణ అ ఈ) 1985 

ఉ 2010 


IV స్వీయస్పందన : 
1) ఉగ్రవాదాన్ని ఏ విధంగా నిర్మూలించాలో మీ సొంతమాటల్లో రాయండి. 
2) “దేశం కొరకు పోరాడి వీరమరణం పొందడం ఉత్తమం”. అను దానిపై మీ అభిప్రాయాన్ని రాయండి. 


V భాసావగాహన : 

అ) కింది పదాలకు పాఠ్యభాగమాధారంగా వ్యతిరేక పదాలు రాయండి. 
1) ఆయుధుడు ౫ 2) ఉచితము ౫ 
3) నిర్భయం x 4) అనల్పము ౫ 


ఆ) కింది పదాలకు వచనం మార్చి రాయండి. 


ఇ) కింద పదములు ఏ వాచకములకు చెందినవో రాయండి. 
1) సైనికుడు = 2) స్నేహలత = 
పై. భార్య 4) విమానము = 


౨666600666 0006660066 6606666 6/గ్రస్యుం 6966666006 66 6000666000 ౭౭౭౭౭౭౭౪ 


ఈ) కింది పదాలకు ప్రకృతి-వికృతులు రాయండి. 
1). నిముషము = 2) ఆహారము = 
3) కీరితి = 4) బత్తి = 


ఉ) కింది పట్టికను పూరించండి : 


ఊ) కింది నిగ్రహవాక్యాలను వాటి సమాసనామములతో జతపరచండి. 
కి వర్గము “చి వర్గము 
1) సైనికులలో ఉత్తముడు 
2) భార్యను, పిల్లలును 
3) మూడు సంఖ్యగల సంవత్సరాలు 
4) అల్పమైన ఆహారం 


క్‌ 


విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము 
ద్విగు సమాసము 

ద్వంద్వ సమాసము 

బహువీహి సమాసము 

ఉ) షష్టీ తత్పురుష సమాసము 


న 


33333333 
Wr, 


బు) కింది వాక్యాలు సామాన్య/సంగ్లిష్ట/సంయుక్తములలో ఏరకమునకు చెందిననో రాయండి. 
1) జగదీష్‌ చంద్‌ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తి ఆశ్చర్యానికి గురిచేస్తాయి. | 
2) జగదీష్‌ 10 రోజులు సెలవు తీసుకుని, స్వగ్రామం వెళ్ళి భార్యాపిల్లలతో ఆనందంగా గడిపాడు. |] 


3) ఆ సమయంలో ఆయన వద్ద ఏ ఆయుధము లేదు. Uo 


బూ) గుర్తించబడిన పదములు ఏ వాక్యాంగములో రాయండి. 
1) జగదీష్‌చంద్‌ రైఫిల్‌ లాక్కుని దానితోనే వాణ్ణి కాల్చి పారేశాడు. 
2) జగదీప్‌పై వాళ్ళు కసిగా గుళ్ళ వర్షం కురిపించారు. 
ఎ) కింది వాక్యములోని గుర్తింపబడిన పదాలు ఏ భాషాభాగాలో రాయండి. 
జగదీష్‌చంద్‌, అతని సన్నిహిత బంధువులు కూడా సైన్యంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 


వ లా మక్‌ 


కింది పదాలను మీ సొంత వాక్యాల్లో ఉపయోగించి రాయండి. 
1) తలమానికం : 2) నివ్వెర పోవుట : 
3) కాలక్షేపం : 4) నిమగ్నము : 
VT సృజనాత్మకత : 
1) స్వరాజ్యం కొరకు పోరాడి వీరమరణ మొందిన వ్యక్తుల చరిత్రలను గూర్చి అంతర్జాలం ద్వారా తెలుసుకోండి. 
2) పరమవీరచక్ర, కీర్తిచక్ర అనుబిరుదులు ఏ సందర్భంలో ఎవరికిస్తారో అంతర్జాలం ద్వారా తెలుసుకోండి. 


౨666660666 6600666600 6666096666 6) 6666666066 6600066 6000666000606 


VI లేఖన కౌశల్యాలు - 
1. వ్యాసరచన : (వర్ణనాత్మకం) 
నీకు నచ్చిన ఆటను గూర్చి కింది అంశాల ఆధారంగా వ్యాసం రాయండి. 


(నచ్చిన ఆట) న ఆట (వచ్చుటకు కారణం టకు కారణం ఆట ఆడు (ఆట ఆడు విధానం) ముగింప 
(నచ్చిన ఆట) (వచ్చుటకు కారణం (ముగింపు) 


గద్య అవగాహన : 
కింది అపరిచిత గద్య పరిచ్చేదాన్ని చదివి, సూచనానుసారం కృత్యాలు చేయండి. 


హైదరాబాదుసంస్థానంలో తెలంగాణాప్రాంతం నిద్రాణమై ఉన్న రోజుల్లో తెలుగుజాతిని మేల్కొలిపిన మహనీయుల్లో మాడపాటి 
హనుమంతరావుగారు అగ్రగణ్యులు. తెలుగుభాషాభివృద్దికీ, సంస్కృతీ వికాసానికీ ఆయనచేసినకృషి శ్లాఘనీయం. 

హనుమంతరావుగారు 1885 జనవరి 22వ తేదీన కృష్ణాజిల్లా నందిగామతాలూకా, పోకునూరుగ్రామంలో జన్మించినారు. 
ఐదేండ్ల పినవయస్సులోనే తండ్రిని కోల్పోయినారు. ఆ కారణం చేత ఆయన స్వగ్రామం వదిలి అప్పటి నిజాం రాష్ట్రంలోని 
సూర్యాపేటకు రావలసి వచ్చింది. అక్కడ తనమేనమామ జమలావురం వేంకటరావు గారింట్లో విద్యాభ్యాసం మొదలయింది. 
వేంకటరావుగారు జమలాపురం తహసీల్‌ కార్యాలయంలో పేష్కారు ఉద్యోగంలో ఉండేవారు. ఆయన ఉద్యోగరీత్యా ఊరూరూ 
మారుతుండడం వల్ల హనుమంతరావు గారి విద్యాభ్యాసం ఒక్క చోటకాక సూర్యాపేట, జడ్‌చర్ల, నల్లగొండల్లో సాగింది. 1898 
నాటికి ఉర్దూ మిడిల్‌ పరీక్షలో ఉత్తీర్గులయినారు. ఆ రోజుల్లో అదే పెద్ద విద్యాయోగ్యత. తర్వాత ఇంగ్లీషుమిడిలు, మెట్రిక్‌పరీక్షల్లో 
కూడా ఉత్తీర్గులయినారు. ఉర్దూ, ఇంగ్లీషులతోపాటు పార్ఫీ, తెలుగు, సంస్కృతభాషల్లో కూడా మంచిపరిజ్ఞానం సంపాదించినారు. 

తొందరలోనే జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఆయనకు “మీర్‌ మున్షి” ఉద్యోగం లభించింది. ఆ ఉద్యోగాన్ని ఎనిమిదేండ్లు 
నిర్వహించినారు. సహజంగా దాస్య నిర్బంధాలకు తలబగ్గని వ్యక్తిత్వంకావడంవల్ల ఆ ఉదో సగానికి స్వస్తి చెప్పినారు. వరంగల్లును వదిలి 
ఇప్పటి ఆంధప్రదేశ్‌ రాజధాని అయిన హైదరాబాదుకు చేరుకున్నారు. అక్కడ తన స్వయం కృషితో మొదటి తరగతి న్యాయవాదవృత్తిలో 
ఉత్తీర్ణులైనారు; వెంటనే రాజబహదూర్‌ రాయె విశ్వేశ్వరనాథుగారి వద్ద శిక్షణపొంది న్యాయవాదవృత్తిని స్వీకరించినారు. వాద పటిమ, 
సమయ స్ఫూర్తి, నిర్భయత కలిగిన హనుమంతరావుగారు మంచి వకీలుగా ఖ్యాతి పొందినారు. 


అ) కింది ఆకృతులను పూరించండి. 


మాడపాటి హనుమంతరావు గారి జననతేది 


ఆ) కింది అల్లికను పూరించండి. 


ఇ) కింది పదాలను మీ సొంత వాక్యాల్లో ఉపయోగించి రాయండి. 
1) అగ్రగణ్యులు : 2) సమయస్ఫూర్తి : 
ఈ) స్వీయస్పందన : 
మాడపాటి హనుమంతరావుగారిని గురించి మీ సొంతమాటల్లో 8-10 వాక్యాల్లో రాయండి. 


తయ 


౨666600666 0006660066 6606666 6/రైర్ర్రాం 6666666066 6600066000 ౭౭౭౭౭౭౭౪ 


నేపథ్యం 


ఆ పై చిత్రాలను గమనించండి. చర్చించండి. 
ఆ మీ భవిష్యత్తు గురించి మీరేవైనా కలలుగన్నారా! 


ఇప్పుడు ఈ పాఠంద్వారా ఎలాంటి కలలుకనాలి? వాటిని 
ఎలా సాధించాలి? ఒక ఆదర్శమూర్తిని ఎలా అనుసరించాలో 
నేర్చుకుందామా! 


ఈ మధ్య కాలమంతా నేను పాఠశాలలు సందర్శిస్తూనే 
ఉన్నాను. ఎన్నో రాష్ర్టాల్లో చేపట్టిన నా పర్యటనల్లో భాగంగా 
ముఖ్యంగా _ఈశాన్యరాప్టాలయిన త్రిపుర, 
జార్థండ్‌కూ అలాగే తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు 
వెళ్ళినప్పుడూ వేలాదిమంది విద్యార్థులతో మాట్లాడాను. 


అన్నాం, 


బాలలతో అటువంటి నా మొదటి సమావేశం 
త్రిపురలో ఒక హైస్కూల్లో తటస్థించింది. 500 మంది 
విద్యార్థులతో అధ్యాపకులతో సమావేశం అది. భారతదేశాన్ని 
అభివృద్ధి చెందిన దేశంగా రూపొందించడం గురించి వారితో 
ముచ్చటించగానే ఎన్నో ప్రశ్నలు నన్ను ముంచెత్తాయి. 
వాటిలో రెండింటిని ఇక్కడ చర్చిస్తాను. మొదటి ప్రశ్న 
ఏమంటే “ఒక ఆదర్శ మూర్తిని మేమెక్కడ చూడగలం? ఆ 
ఆదర్శ మూర్తిని మేమెట్లా పొందగలం?” 


మనం గుర్తించినా గుర్తించకపోయినా చిన్నప్పటినుంచీ 
మన జీవితంలో వివిధదశల్లో మనం కొందరు ఆదర్శ 
మూర్తుల్ని అనుసరిస్తాం. నేనన్నాను. “మీరు పెరిగి 
పెద్దవాళ్ళవుతున్నప్పుడు అంటే దాదాపు పదిహేనేళ్ళు 
వచ్చిందాకా మీకు లభించగల గొప్ప ఆదర్శమూర్తులు మీ 


అమ్మా, నాన్నా, పాఠశాల ఉవాధ్యాయులూను”. ఆ కాలానికి 
తగిన దిశానిర్దేశమివ్వగలిగింది వాళ్ళే. అక్కడున్న 
ఉపాధ్యాయుల వైపూ, తల్లిదండ్రుల వైపూ తిరిగి వాళ్ళదెంత 
గొప్ప బాధ్యతో చెప్పాన్నేను. శిశువుకి విలువలతో కూడిన 
పరిపూర్ణ అభివృద్ధి వారి ద్వారానే వస్తుందని నమ్ము 
తున్నాన్నేను. 

[_ ఆదర్శమూర్తులని ఎవరిని అంటారు? జై 


ఉపాధ్యాయుడు పిల్లలకి కిటికి లాంటి వాడు. పిల్లల 
అభ్యసనానిక్తీ, పరిజ్ఞానానికి అతడే ఆధారం. వాళ్ళలో 
సృజనాత్మకత మేలుకొల్సే ఆదర్శమూర్తి పాత్ర 
పోషింపవలసింది అతడే. తల్లి, తండ్రి, ఉపాధ్యాయుడు- 
ఈ ముగ్గురూ కలిసిన స్వరూపమే నాకు తెలిసిన గొప్ప 
ఆదర్శమూర్తి. ఉపాధ్యాయులూ, తల్లితండ్రులూ తగినంత 
అంకిత భావంతో తమ చిన్నారుల జీవితాల్ని తీర్చి దిద్దగలిగితే 
భారతదేశానికి నవ్య జీవితం సిద్ధిస్తుందనగలను. ఎవరో 
ఎంత బాగా అన్నారు “తల్లిదండ్రుల కృషి వెనుక పాఠశాల 
ఉంటుంది”. ఉపాధ్యాయుడి కృషి వెనుక విద్యార్థి గృహం 
ఉంటుంది అని. విద్యసీ, ఉపాధ్యాయ విద్యార్థి సంబంధాన్నీ 


౨666660666 6006666006 66606666 6/7)6 6666666066 6600066 6000666000606 


శీ. 


చూడవలసింది జాతి ఎదుగుదలని దృష్టిలో పెట్టుకుని తప్ప, 
వ్యాపార ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని కాదు. సక్రమమైన 
విద్య మన యువతలో ఆత్మగౌరవాన్నీ, మర్యాద భావననీ 
పెంచి పోషించడానికి సహకరిస్తుంది. ఈ లక్షణాలు ఏ 
చట్టమూ అమలు చెయ్యగలిగేవి కావు. అవి మనకు మనమే 
పెంపొందించుకోవాల్సినవి. 


మరొక సందర్భంలో తమిళనాడునందలి దిండిగల్‌లోని 
సెయింట్‌ మేరీస్‌ స్కూల్‌ వారి డెబ్భై అయిదవ 
వార్షికోత్సవంలో చాలామంది విద్యార్థుల్ని ఉద్దేశించి 
ప్రసంగించాన్నేను. అక్కడ నన్ను 
ఉత్సాహపడుతున్న విద్యార్థుల్లో ఇద్దరు నా నుంచి తమ 
ప్రశ్నలకి జవాబు రాబట్టుకునే తొందరలో ఉన్నారు. ఒక 
విద్యార్థి అడిగాడు. నేను మీ “వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌” తమిళ 
అనువాదం చదివాను. మీరెప్పుడూ కలలు కనమంటూ 
సందేశమిస్తారు. చెప్పండి సార్‌, కలలెందుకు?” 


కలవాలని 


నేను అక్కడున్న విద్యార్థి సమూహమంతటినీ ఈ 
కింది విధంగా పైకి జపించమన్నాను. “కలలు కందాం, 


కలలు కందాం, కలలు కందాం. కలలు 
భావాలుగా పరివర్తన చెందుతాయి. 
భావాలు ఆచరణగా పర్యవసిన్తాయి” 
అని. 

ఆ మీదట వాళ్ళకి చెప్పాను. 
“మిత్రులారా, కలలే లేకపోతే విప్లవాత్మక 
భావాలుండవు. ఆలోచనలే లేకపోతే 
ఆచరణ ఉత్పత్తి కాదు. అందుకనే 
తల్లిదండ్రులూ, ఉపాధ్యాయులూ తమ 
పిల్లల్ని స్వష్నించడానికి ప్రోత్సహించాలి. 
స్వప్నాలు సాకారమయితేనే విజయాలు 
సిద్ధించేది. అయితే ఆ మార్గంలో కొన్ని 
ఆశాభంగాలూ కొంత ఆలస్యమూ 
తప్పవనుకోండి”. 

మరొక విద్యార్థి అడిగిన ప్రశ్నకి 
కూడా నా దగ్గర సమాధానం సిద్ధంగా 
లేదు. అతనన్నాడు. “సార్‌, పెద్ద పెద్ద వాళ్ళెందుకు మాతో 
మాట్లాడటానికి రారు? మన ప్రధాన మంత్రి కలకత్తా, 
చెన్నై, లక్నో లాంటి ఎన్నో పట్టణాలకు వెళుతుంటారు గాని, 
ఇక్కడి కెప్పుడూ రారు. మాకాయన కావాలి. ఆయన 
మాతో మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం? తమ దేశ 
నాయకులతో తమ భావాల్ని పంచుకోవాలనుకునే ఆ 
గాఢమైన కోరిక నన్ను ముగ్గణ్ణి చేసింది. “నేను ఢిల్లీ 
వెళ్ళినప్పుడు మన నాయకులతో మీ కోరికని వెల్లడిస్తాను. 
మీ కల నిజమయ్యే రోజు రాకపోదు” అని చెప్పాను. 


[_ రాజస్థాన్‌లో ఎడారి ఉండటానికి కారణాలు. క 

తరువాత నేను దీన్ని ప్రధాన మంత్రికి చెప్పినప్పుడు 
ఆయన విద్యార్థుల కోరికలోని సమంజసత్వాన్ని గుర్తించారు. 

బొకారోలోని శ్రీ రామకృష్ణ ఉన్నతపాఠశాలలో సుమారు 
మూడువేల మంది విద్యార్థుల్ని ఉద్దేశించి నేను 
ప్రసంగించినప్పుడు ఆ విద్యార్థులు ఏర్పరిచిన చిత్రప్రదర్శనని 
కూడా చూసాను. అక్కడ వాళ్ళు ప్రదర్శించిన బొమ్మలూ, 


౨066660066 6600666600 6666096666 6/ైర్ర్ర)ం 6666666006 66 6000666006 66000606 


చిత్రలేఖనాలూ ఆ విద్యార్థుల సృజనాత్మకతకి అద్దం 
పడుతున్నాయి. వాళ్ళతో నేను జరిపిన సంభాషణలో ఒక 
విద్యార్థి నన్నో ప్రశ్న అడిగాడు. “ఈ జార్థండ్‌లో ఎక్కడ 
చూసినా పచ్చదనం కనిపిస్తుంది. మాకు అడవులున్నాయి, 
కొండలున్నాయి, వాగులున్నాయి. మరి రాజస్థాన్‌లో ఎడారి 
మాత్రమే ఎందుకు ఉంది?” 


నదిజల అనుసంధానం అంటే ఏమిటి? దీనికి 

ప్రభుత్వం చేస్తున్న కృషి ఏంటి? 

ఆ ప్రశ్న నాకు అటువంటిదే అస్సాంలో విన్న మరొక 
ప్రశ్నని గుర్తుచేసింది. బ్రహ్మపుత్ర జలాల్ని తమిళనాడుకే 
గానీ రాజస్థాన్‌కి ఎందుకు తీసుకుపోలేం అన్నదా ప్రశ్న. 

వాళ్ళకి చెప్పాను నేను “మీకు తెలుసా? ఇరవయేళ్ళ 
క్రిందట రాజస్థాన్‌లో మీరిప్పుడు చూస్తున్నంత సేద్యంకూడా 
ఉండేది కాదు. కానీ, ఒకసారంటూ ఇందిరాగాంధీ జాతీయ 
సేద్యపుకాలువ తవ్వడంతో అక్కడ చాలాచోట్ల వ్యవసాయం 
మొదలైంది. మనిషి తలచుకుంటే ఎడారిని కూడా 
సస్యశ్యామలం చేస్తాడు.” నేను అస్సాంలో విద్యార్థికి ఏం 
చెప్పానో ఇక్కడా అదే చెప్పాను “నదీ జలాలను 
అనుసంధించడం, నీటికోసం పరితపిస్తున్న రాష్ట్రాలకు 
నీళ్ళివ్వడం జాతి ముందున్న ఒక మహాధ్యేయం. దానికి 
చాలా ముందు చూపూ, సాహసవంతమైన ఆచరణా 
కావాలి. మీరు పెద్ద వాళ్లై జాతీయ పునర్నిర్మాణం 
చేసేటప్పుడు ఈ ఆలోచనలకు కూడా రూపాన్నివ్వగలరు. 


గుజరాత్‌లోని ఆనంద్‌లో పాఠశాల విద్యార్థుల్ని 
ఉద్దేశించి చేసిన ప్రసంగ సందర్భంగా చురుకైన పిల్లవాడొకడు 
నన్నో తెలివైన ప్రశ్న వేసాడు. “మన శత్రువు ఎవరు?” అని. 
నాకా ప్రశ్న నచ్చి తక్కిన విద్యార్థుల ముందు పెట్టి వారి 
అభిప్రాయాలడిగాను. అప్పుడొచ్చింది జవాబు. “పేదరికమే 
మన శత్రువిని. ఎంత వివేకవంతమైన ప్రతిస్పందన! 

దేన్నయినా సాధించాలన్న తృష్ణ అత్యంత బలమైందే 
కాదు, దీర్పపరిణామం మీద రూపొందింది కూడా అనిచరిత్ర 
చెప్తున్నది. మనం దాన్ని మరిచినా కూడా అది మన 
అనుభవంలో అంతర్గీనంగా ఉండి మనని ముందుకు 
నడిపిస్తుంది. ఆ తృష్టీ లేకపోతే మనకి నేర్చుకోవాలన్న, 
ఎదగాలన్న, పరిపూర్ణులం కావాలన్న కోరిక ఎక్కణ్ణుంచి 
వస్తుంది? 

విక్రమ సారాభాయి ఊహించిన అటువంటి 
క్రాంతదర్శిత్వం మూడు దశాబ్దాల పాటు పెంచి పోషింపబడి, 
సమన్వయించబడి నిలదొక్కు కోవడం చూసాన్నేను. 
కార్యక్షేతంలో గానీ, లేదా చేపట్టిన ఏ పనిలో గానీ ఈ 
ఆకాంక్షే మన పరిమితుల్ని అధిగమించడానికి మనల్ని 
ప్రోత్సహిస్తుంది. మనమా విధంగా ప్రయత్నించడానికి, 
ముందుకు పోవడానికి రోల్‌ మోడల్స్‌ తగిన మార్గ నిర్దేశం 
చేస్తారు. మీకు కూడ అటువంటి ఆరాధ్యసీయుడైన 
ఆదర్శమూర్తి ఒక క్రీడాకారుడో, ఒక అధ్యాపకుడో, ఒక 
వ్యాపారవేత్తనో ఉండిఉండవచ్చు, అతన్ని అన్వేషించాలి 
మీరు. 


౨666660666 6606666006 66606666 6/రైర్స)ం 6666666066 66000666 6000666000606 


అ) 


ఆ) 


ఇ) 


ఈ) 


చదవండి - ఆలోచించండి - రాయండి. 

పదజాలాన్ని పెంపొందించుకుందాం. 

సందర్శించుట = చూచుట; ముంచెత్తుట = వ్యాపించు, ఆక్రమించు; అంకితభావము = ఒక లక్ష్యం కోసం దీక్షతో పనిచేయుట; 
ఎదుగుదల= అభివృద్ది; ప్రసంగించుట=మాట్లాడుట; పరివర్తన=మార్పు; పర్యవసానం=ముగింపు; వెల్లడించెను=తెలియజేసెను; 
తృష్ణ=కోరిక, పరితపించు=ఆరాటపడు. 


వినండి - చర్చించండి - రాయండి. 

జవాబులు రాయండి. 

1) ఆదర్శమూర్తులని ఎవరిని అంటారు? 

2) రచయిత ఉపాధ్యాయుని 'కిటికితో పోల్చటంలోని బెచిత్యం. 
3) కలలు కనటం వలన కలుగు ఫలితం. 


ఎవరు ఎవరితో పలికిరి. 


1) ఉపాధ్యాయుడి కృషివెనుక విద్యార్థి గృహం వుంటుంది. | 
2) మీరెప్పుడూ కలలు కనమంటూ సందేశమిస్తారు. _ (౨... 
3) స్వప్నాలు సాకారమయితేనే విజయాలు సిద్ధించేది. (నా. / 
4) “పెద్దపెద్ద వాళ్ళెందుకు మాతో మాట్లడటానికి రారు?” / ________ /ై/ | 


సరియైన పదాన్ని ఎంపిక చేసి ఖాళీలను పూరించండి. 


1) మనిషి తలచుకుంటే ని కూడా సస్యశ్యామలం చేస్తాడు. 
అ) బంజరు భూమి ఆ) ఎడారి ఇ) వీడు భూమి ఈల) మెట్టభూమి 
2) మన పరిమితులను అధిగమించడానికి ప్రోత్సహిస్తుంది. 


అ) సంకల్పం ఆ) పట్టుదల ఇ) ఆకాంక్ష ఈ) స్వప్నం 


అల్లిక 
1) శిశువుకు విలువలతో కూడిన అభివృద్ధి వీరి వలన ఏర్పడుతుంది. 


11) సక్రమమైన విద్య వీటి అభివృద్ధికి తోడ్పడుతుంది. 


iii) ఈ ముగ్గురు కలసిన స్వరూపమే ఆదర్శమూర్తి. 


౨666660066 6000666600 66 66696666 6/ద్రైగ్రాం 6666666666 66000666 6000666000606 


iv) విద్యార్థుల సృజనాత్మకతకు ఈ రెండూ అద్ధం పడుతున్నాయి. 


౪) జాతిముందున్న ప్రముఖ ధ్యేయాలు అయా 


ఉ) కింది వాక్యాలలోని తప్పొప్పులను గుర్తించండి. 


1 కాలానికి తగిన దిశానిర్దేశం చేయగలవారు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే. ( ) 
2) ఉపాధ్యాయుడు పిల్లలకు వెలుగు. ( ) 
3) ఉపాధ్యాయుడి కృషివెనుక విద్యార్థి గృహం ఉంటుంది. ( ) 
4) కలలే లేకపోతే విప్లవాత్మక భావాలుండవు ( ) 


1 స్వీయ స్పందన : 
1) మన ప్రధానమంత్రి ప్రారంభించిన “మన్‌కి బాత్‌ కార్యక్రమం ఆకాశవాణిలో విని నీవు గ్రహించిన విషయాలు 
తెలియజేయి. 


2) “మానవుడు తలుచుకుంటే అసాధ్యమైనది లేదు”, సోదాహరణంగా వివరించు. 


IV భాషావగాహన : 
అ) సరియైన సంధి నామం గుర్తించండి. 


అకారసంధి 
ఉకారసంధి 
వృద్ధిసంధి 


గుణసంధి 
వృద్ధిసంధి 
యణాదేశసంధి 


౨666660666 6006666006 66606666 6106666666 6066660066 66000666 000606 


ఆ) సమాసనామాలను జత చేయండి. 


“అి వర్గము “కి వర్గము 
1) ఇరవై ఏళ్ళు ba అ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము 
2) తల్లి దండ్రులు దూ అ) షష్టీ తత్పురుష సమాసము 
3) నవ్య జీవితం క ఇ) ద్వంద్వ సమాసము 
4) విద్యార్థి గృహం దోస ఈ) ద్విగు సమాసము 


ఇ) కింది వాక్యములు సామాన్య/సంశ్లిష్ట/సంయుక్తములలో ఏ రకమునకు చెందిననో తెలపండి. 


1) తల్లిదండ్రుల కృషి వెనుక పాఠశాల ఉంటుంది. LL |] 

చ కుక. ఆ గరు కాం అత ఆత న్‌్‌ 

Ls ete న oe 55 

4). పేదరికమే మన శత్రువు. _ 1] 
ఈ) కింది పదాలకు వ్యతిరేక సదాలు రాయండి. 


1) జ్ఞానము ౫ _ 2) మర్యాద *_ 


3) ఉత్సాహము ౫ 3) ఆలోచన ౫ 
5) సమంజసము *___ 


ఉ) కింది పదాలను సొంత వాక్యాల్లో ఉపయోగించండి. 
1) సందర్శించుట 2) ముంచెత్తుట 3) అంకిత భావము 
4) ఆశాభంగము 5) అద్దం పట్టుట. 
17 సృజనాత్మకత : 
1) విక్రమ్‌సారాభాయి గురించి అంతర్జాలములో విషయాన్ని సేకరించి రాయండి. 
2) “దేశ నాయకులతో తమ భావాల్ని పంచుకోవాలన్న విదార్థి కోరిక సమంజసమా” - చర్చించండి. 


3) నీవు ఆదర్శమూర్తిగా ఎంచుకున్న వ్యక్తుల గురించి 5 వాక్యాలు రాయుము. 
4) మానవునికి “తృష్ణ అవసరం - సమర్ధించు. 


నం నేర్చుకున్నా న్‌ 
తృష్ణ వుంటేనే దేనినైనా సాధించగలం. 


గ ఒక విజేత ఆత్మకథ, భారతదేశపు శక్తి నా బీవనగమనం (కలల సాకారం) మొదలగు పుస్తకాలను 
1“ సమయం చదవండి. స్ఫూర్తిని పొందండి. 


TET 


ఉ.సూ.: “ఇస్రో ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేయండి. 


వి.సూ.: దినపత్రికల్లో వచ్చే ఇస్రోప్రయోగాల గురించి, శ్రీహరికోట ప్రయోగించుచున్న రాకెట్ల 
గురించి తెలుసుకోండి. 


క్‌ 2౬ 
GROH2H 


తయ 


౨666660066 66 0006660066 6606666 6/ద్రైై్ర)6 6909000009౭99 0౭౭౭౭౭౭ ౭౭౭౭౭౭౭౪ 


చిత్రకళ అనునది లలితకళలలో పేర్కొన దగిన ఒక 
ప్రధాన కళ. ఇది ఆదిమ మానవుల గుహాచిత్రాల నుండి 
ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా ఎదుగుతూ వివిధ పుంతలు 
తొక్కుతూ రకరకాల శైలులలో విస్తరిస్తూ ఉన్నది. ఈ కళ 
కొందరికి వ్యాసంగం (హాబీ) అయితే మరికొందరికి వృత్తి 
లేదా ఉద్యోగం. ఈ కళను వ్యాసంగంగా మలచుకున్నా లేదా 
కనీసం ప్రశంసించటం నేర్చుకున్నా జీవితం ఆనందంగా 
సాగుతుందనటంలో సందేహం లేదు. 

అందుకే ఈ పాఠ్యపుస్తకం ద్వారా వీలైనన్ని చిత్రకళా 
శైలులను పరిచయం చేయడం జరిగింది. వాటి గురించి 
కొంచెం తెలుసుకుందామా! 

మధుబని చిత్రశైలి : (పరివర్తన) మథు అంటే తేనె. 
బన్‌ అంటే అడవి. దీనినే మిథిల చిత్రకళ అనికూడా 
అంటారు. ఇది మధుబని మరియు మిథిల ప్రాంతాలలో 
ప్రాచుర్యం పొందినది. పూర్వం అచటి స్త్రీలు చేతివేళ్ళు, 
కుంచెలు, అగ్గిపుల్లలు మొదలైన వాటినుపయోగించి ప్రకృతి 
సిద్ధంగా లభించే * వర్గకాలతో ముఖద్వారం, - గోడలపై 
చిత్రించేవారు. ప్రస్తుతం పురుషులు కూడా చి త్రిస్తున్నారు. 
ఈ కళకుగాను శ్రీమతి జగదంబాదేవి, సీతాదేవులు 
“పద్మ” పురస్కారాన్ని అందుకున్నారు. 

కేరీకేచర్‌ (Caricature): (చతురోక్తులు) 
చిత్రంచదలచుకున్న వ్యక్తి ప్రాణి. మొదలగు వానిలో 
ప్రత్యేకంగా. కనబడే. పోలికలను (డిస్టిన్‌క్టివ్‌ ఫీచర్స్‌) 
చిత్రకారుడు సూక్ష్మీకరించి, లేదా అతిశయించి అతి 
తక్కువ గీతలతో చూపు విధానం. 

అఘము చిత్రశైలి (Mininature Painting): 
(ఆతిథ్యము) ఈ చిత్రశైలిలో మొఘల్‌, రాజస్థాన్‌, కంగ్రా 
మొదలగు విధానాలున్నాయి. ఇవన్నీ చూడటానికి ఒకే 
విధంగా అనిపించిన సూక్ష్మదృష్టికి. అందులోని భేదాలు 
గోచరమౌతాయి. ఇందులో ప్రధానంగా యుద్ద సన్ని 
వేశాలు, రాజులు, రాణులు, రాధాకృష్ణులు ఇతివృత్తాలుగా 
వుంటాయి. = ఇల్లు, మానవాకృతులు, పక్షులు, పండ్లు 
మొదలగు చిత్రాలు సమతలంగా, చిన్న ఆకారంలో, వాటిపై 
అతి. సూక్ష్మమైన పనితనంతో చిత్రింపబడతాయి. వీటిని 
ఖనిజలవణాలు, మొక్కలు, శంఖువులు ఖరీదైన రాళ్ళు 


మొదలగు వాటితో తయారుచేసిన అనేక రకాల చక్కని 
రంగులతో జీవకళ ఉట్టిపడే విధంగా చిత్రిస్తారు. వీటిలో 
ప్రధాన ఆకర్షణ బంగారు రంగులో చిత్రించిన రాజులు, 
రాణుల ఆభరణాలు దుస్తులపైన జరీ నగిషీలు, కిరీటాలు. 

ఇలస్టేటివ్‌ (Illustrative): (కారుణ్యం మొ॥ వి) 
ఇలస్టేటివ్‌ పద్ధతిలో పెక్కు 
పెన్సిల్‌షేడింగ్‌ బాల్‌పెన్‌ను, _ స్కెచ్‌పెన్‌,  క్రేయాన్స్‌ను- 
పయోగింబ స్‌ ధనా ల జక, ఆ 
ప్రత్యేకంగాకాక అన్ని రకాల వర్ణక మాధ్యమాలను కలగలిపి 
eg విధానాన్ని మిశ్రమ వర్గ మాధ్యమం (Mix media) 
ఇల స్టేషన్‌ అంటారు. 

మండల్‌ ఆర్ట్‌ (Mandal Art): (అద్భుతాలు 
చేయాలంటే) సాధారణంగా ఆకర్షణీయమైన రంగులతో 
ఈడిజైన్‌లు ముగ్గులుగా లేదా -ఆక్రలిక్‌ రంగులతో 
పెయింటిగ్‌లా వేస్తుంటారు. 

రియలిస్టిక్‌ డ్రాయింగ్‌ (రాయబారం, 
అమ్మమ్మచదువు) : ఈ పద్ధతిలో చిత్రకారుడు వీలైనంత 
వాస్తవానికి దగ్గరగా ఉండేటట్లు. చిత్రాలను గీయడానికి 
ప్రయత్నిస్తాడు. _ తగిన. రంగులు, __గీతలద్వారా 
సందర్భానుసారం భావనలు, ముఖకవళికలు చిత్రిన్తాడు. 

సిల్హౌట్‌ (5206): (కీర్తిక, బయలుబతుకు) 
సిల్దాట్‌ అనునది బహిగ్రేఖానుసారం ఒకే రంగును (నలుపు) 
నింపి అంతర్భాగాలు కనిపించకుండా గీయబడే చిత్రాలు. 

వార్లీ చిత్రకళ: (మొదటి పుట, శీర్షికలు) ప్రకృతిని 
తల్లిగా భావించే ప్రజలైన వార్లీల చిత్రాలు రేఖాత్మకంగా, 
వృత్తము, త్రిభుజము మరియు చతురస్రము వంటి 
మూలాకృతులు కలిగి ఉంటాయి. ఈ ఆకృతులు వారి 
సూర్య చంద్రులు, కొండలు, చెట్లు మొదలుగాగల ప్రకృతి 
పరిశీలన ద్వారా సంభవించాయి. పూర్వం కేవలం గుడిశెల 
గోడలు, అరుగులు మొదలగు వాటిని మాత్రమే 
అలంకరించిన ఈ చిత్రకళలు ఆధునిక యుగంలో వస్తాలు, 
సంచులు, పెన్‌స్టాండులు, ఫైళ్ళు మొదలగు వాటికెన్నింటికో 
ఎక్కి _ ప్రచారాన్ని పొందుతున్నాయి. _ కళాకారులకు 
ప్రోత్సాహాన్ని, జీవికను అందిస్తున్నాయి. మనం కూడా 
వారికి మద్దతునిద్దామా! . 


విధాన్షారు ఉన్నాయి. 


96 66 6666666696 6666606666 66666 6((్ర్ర్ర)96 6666666666 66606660 999099909 


0 ; వైఫల్యాలను ఉపేక్షించేవారు భి 
నీ సాఫల్యాలను అపేక్షించేవారు 
నిజమైన స్నేహితులు 0 


ఆ కింది వాక్యాన్ని తెలుగులోకి అనువదించండి. 
My best friend is the one who brings out the 


best in me. 


పూర్వం రామచంద్రపురంలో ప్రభాకర్‌, శశిధర్‌ అనే 
బాల్యస్నేహితులు ప్రక్కపక్క ఇళ్ళలో ఉండేవారు. ప్రభాకర్‌కు 
ధనవ్యామోహం ఎక్కువ. శశిధర్‌ చాలామంచివాడు. కొంత 
కాలం గడిచాక ప్రభాకర్‌ తన ఇంటిని శశిధర్‌కి అమ్మివేసి 
పట్నం వెళ్లిపోయాడు. అక్కడ అనేక వ్యాపారాలు చేసాడు. 
ఏదీ కలిసి రాలేదు. తిరిగి తన స్వంత ఊరికి చేరాడు. 
అక్కడ బంధువులెవరూ లేనందున శశిధర్‌ ఇంటికి వెళ్ళాడు. 


ఈలోగా శశిధర్‌ తన పొలాలను, తోటలను మరింత 
వృద్ధిచేసి మంచి రైతుగా పేరు పొందాడు. అంతేగాక 
ప్రభాకర్‌ వద్ద కొన్న ఇంటిని, తన ఇంటిని కలిసి ఒక పెద్ద 
భవనంగా తీర్చిదిద్దాడు. 

తన ఇంటికి వచ్చిన ప్రభాకర్‌ని సాదరంగా 
ఆహ్వానించాడు. స్నేహితుని కష్టసుఖాలు విచారించాడు. 
అతని దుస్థితికి ఎంతో విచారించాడు. కొన్నిరోజులు తన 
ఇంట వుండమని కోరాడు. 


[_ మిత్రులంటే ఎలా ఉండాలి? ] 


శశిధర్‌ పొలానికి వెళ్ళిపోగానే ప్రభాకర్‌ ఇంటి వసారాలో 
కూర్చుని తాను పోగొట్టుకున్న ఇంటిని చూస్తూవుండేవాడు. 
అది శశిధర్‌ ఇంటితో కలిసిపోవడం అతనికి ఎంతో అసూయ 
కలిగించింది. తన ఇంటిని తిరిగి ఏ విధంగానైనా పొందాలనే 
దురాశ కలిగింది. 


అందుకు తగిన విధంగా పథకాన్ని తయారు 
చేసుకున్నాడు. రోజు శశిధర్‌ పొలానికి వెళ్ళిపోగానే ఆ 
ఇంటికి ఉన్న కిటికీలు, ద్వారబంధాలు, కిటికీలకు ఉన్న 
ఊచలు, పైకప్పుకి ఉన్న వాసాలు లెక్కించి రాసుకునేవాడు. 
ఆ ఇంటికోసం ఎవరెవరు పనిచేసారు, ఇటుకలు, రాళ్ళు, 


ఇసుక వంటివి ఎక్కడినుండి ఎంతెంత తెప్పించారు 
మొదలైన వివరాలు అడిగి తెలుసుకొన్నాడు. 


[కక , అసూయల గురించి మీ అభిప్రాయం ఏంటి? ] 


ఇంటికి సంబంధించిన వివరాలన్ని లభ్యమయ్యాక 
నకిలీ ఇంటిపత్రాలు తయారుచేయించి గ్రామాధికారి వద్దకు 
వెళ్ళాడు. తన ఇంటిని శశిధర్‌ ఆక్రమించుకున్నాడని తన 
ఇల్లు తనకు ఇప్పించ వలసినదిగా కోరాడు. గ్రామాధికారి 
శశిధర్‌కు కబురు పెట్టాడు. విషయం తెలిసి శశిధర్‌ నిర్హాంత 
పోయాడు. మిత్రుడు చేసిన మోసానికి ఎంతో విచారించాడు. 
తన వద్దగల పత్రాలు తీసుకొచ్చి చూపొడు. ఇరువురి 
మాటలు విని గ్రామాధికారి అన్ని పత్రాలను పరిశీలించాడు. 
ఇరువురు చెప్పిన విషయాలు ఒకేలావున్నాయి. ఎవరు 
నిజం చెబుతున్నారో, ఎవరు అబద్ధం చెబుతున్నారో 
తెలియడం లేదు. కనుక మీరు మర్యాదరామన్న వద్దకు 
వెళ్ళండి. తగిన న్యాయం దొరుకుతుంది అని పలికాడు. 


ఇతరులచే నీవు మోసగింపబడినపుడు నీవు 
తీసుకునే చర్యలేమిటి? 


ప్రభాకర్‌, శశిధర్‌ ఇరువురు తమ తగవును రామన్నకు 
వినిపించారు. రామన్న ఆ కాగితాలన్నీ పరిశీలించి ఇంటికి 
సంబంధించి ఇతర ఆధారాలేవైనా మీలో ఎవరైనా 
చూపగలరా? అని ప్రశ్నించాడు. అందుకు ప్రభాకర్‌ “నా 
ఇల్లు నాకెంతో ప్రాణం. ఇంటికి చెందిన ప్రతి విషయం నేను 
చెప్పగలను. కాని స్నేహితుడు కాబట్టి ఆ అవకాశాన్ని శశిధర్‌కి 
ఇస్తున్నాను. ఆ ఇంటికి ఎన్ని గుమ్మాలు, కిటికీలు, వాసాలు 
ఉన్నాయో చెప్పమనండి అన్నాడు. శశిధర్‌ జవాబు చెప్పలేక 
పోయాడు. అప్పుడు ప్రభాకర్‌ ఆ వివరాలు మాత్రమేకాక 


౨666660066 6000666600 6666096666 6/ద్రగ్యుం 6666666066 660006 6600006660006606 


ఎవరెవరు ఇల్లు కట్టారో, ఆ ఇల్లు కట్టడం కోసం ఇటుకలు, 
రాళ్ళు, ఇసుక ఎంత అవసరమైందో కూడా చెప్పాడు. 
వివరాలన్నీ విన్న రామన్న తీర్పుని మర్నాటికి వాయిదా 
వేసారు. 

మర్నాడు రామన్న వస్తూనే ప్రభాకర్‌ని, శశిధర్‌ని 
పిలిచి ప్రభాకర్‌! నిన్న నువ్వు ఒక సంగతి చెప్పడం మరిచి 
పోయావు. మా మనుష్యులు నిన్న వెళ్ళి ఆ ఇంటిని 
పరిశీలించారు. అక్కడి వంటగదిలో ఒకనేల మాళిగ వున్నట్లు 
గుర్తించారు. నీకేమైనా ఆ విషయం తెలుసా! అని 
ప్రశ్నించాడు. ఇల్లు దక్కించుకోవాలనే తొందర్లో ప్రభాకర్‌ 
జను! నాకు తెలుసు! మాతాతల కాలం నుంచి ఆ మాళిగ 
వుందని మానాన్న చెప్పారు అన్నారు. రామన్న చిన్నగా నవ్వి 
అంతే కాదు అక్కడ మా వాళ్ళకి ఒక ధనం మూట కూడా 
దొరికింది. దాని గురించి మీనాన్న చెప్పలేదా! అన్నాడు. 
వెంటనే ప్రభాకర్‌ అయ్యా క్షమించాలి! స్వశక్తితో జీవించాలనే 
కోరికతో ఆ ఇంటిని, మాళిగలో ఉన్నధనాన్ని శశిధర్‌కి 
అప్పగించి, జాగ్రత్తగా చూడమని చెప్పి పట్నం వెళ్ళివోయాను. 


నేను తిరిగివచ్చి అడిగితే నామిత్రుడు నాకు ద్రోహం చేసి 
ఆ ఇంటిని, ధనాన్ని దక్కించు కోవాలనుకున్నాడు. కాబట్టి 
మీరు నాకు న్యాయం చేయవలసినది అని కోరాడు. 
అందుకు రామన్న ప్రభాకర్‌ నువ్వెంతో తెలివైన వాడివి. నీ 
తెలివితేటలకు నేనిచ్చే బహుమతి వందకొరడాదెబ్బలు అని 
ప్రకటించాడు. 


[_ దురాశ వల్ల కలిగే నష్టాలేమిటి? 1] 


ఆశ్చర్యంగా చూస్తున్న సభికులతో “ఇతను వాసాలతో 
సహా సరిగ్గా చెప్పినపుడే నాకు ఇతనిపై అనుమానం కలిగింది. 
ఒక ఇంటి యజమానిగా నేను సైతం నా ఇంటి వాసాలెన్నో 
చెప్పలేను. నేలమాళిగలో ధనం మూట ఉండడం అన్నది 
నేను కల్పించిన విషయం. ఆ ఇంట్లో నేల మాళిగన్నదే లేదు. 
ఈ మిత్రద్రోహి దురాశతో తన మోసాన్ని తాను బయట 
పెట్టుకున్నాడు” అని ఇంటిని శశిధర్‌ పరం చేసాడు. 
సభికులంతా రామన్న తీర్పును ఎంతో కొనియాడారు. 


రచయిత్రి పరిచయం : శ్రీమతి పద్మా పార్థసారథిగారు 1957 వ సం॥ మే 1 తేదీన బళ్ళారి జిల్లాలో 
హంపి విజయనగరంలో జన్మించారు. బొబ్బిలిలోని సి.బి.ఎం. గర్ల్స్‌ హైస్కూల్స్‌ రాజా ఆర్‌.ఎస్‌.ఆర్‌. 
రంగారావు కాలేజీలలో విద్యాభ్యాసం కొనసాగించారు. ఈమె వెల్లిమర్లలోని జిల్లా పరిషత్‌ గర్ల్స్‌ హైస్కూల్‌లో 


స్కూల్‌ అసిస్టెంట్‌ (ఇంగ్లీషు) గా పని చేయుచున్నారు. “అక్షరసరాలు-బాలస్వరాలు గేయాలు, సామెతల 
కథావల్లరి మొదలగు పుస్తకములు రచించారు. ప్రస్తుత పాఠ్యభాగము వీరు రచించిన “సామెతల కథావల్లరి” 
అను పుస్తకము లోనిది. 


౨666660666 6600666600 6666096666 6/గ్రైర్రాం 6666666066 6600066600 0666000606 


1 వినరఠడ = శతఫాషాతతకడు ? 
1) “సామెతి అంటే ఏంటి? 
2) మీకు తెలిసిన కొన్ని సామెతలను మీ మిత్రునితో చర్చించండి. 


1 వినండి - చర్చించండి - రాయండి. 
అ) జవాబులు రాయండి. 
1) శశిధర్‌ ప్రభాకర్‌ను ఆదరించిన విధము. 
2) ప్రభాకర్‌కి శశిధర్‌ ఇంటిని తిరిగి పొందాలనే దురాశ కలిగింది. 
3) ప్రభాకర్‌ ఫిర్యాదు విన్న గ్రామాధికారి చెప్పిన సలహా. 
4) మర్యాదరామన్న చెప్పిన తీర్పు. 
ఆ) ఎవరు ఎవరితో అనిరి : 
1) “ఇతర ఆధారాలేవైనా మీలో ఎవరైనా చూపగలరా?” 
2) “నా ఇల్లు నాకెంతో ప్రాణం.” 
3) “నిన్న నువ్వు ఒక సంగతి చెప్పటం మరచిపోయాను.” 
4) “అయ్యా! క్షమించాలి.” 
ఇ) సరైన సమాధానం గుర్తించి ఖాళీలు పూరించండి. 
1) ప్రభాకర్‌ తన అమ్మివేసి పట్నం వెళ్లిపోయాడు. 
అ) ఇంటిని ఆ) నగలను ఇ) తోటలను ఈ) పొలాన్ని 
2) శశిధర్‌ మంచి రైతుగా పేరుపొందాడు 
అ) సంఘసేవా కార్యక్రమాలు చేసి ఆ) దానధర్మాలు చేసి 
ఇ) పొలాలను, తోటలను మరింత వృద్ధిచేసి ఈ) పూజాపునస్కారాలు చేసి 
3) ప్రభాకర్‌కి శశిధర్‌పై అసూయ కలగటానికి కారణం 
అ) తన ఇల్లు శశిధర్‌ ఇంటిలో కలిసిపోవటం. 
ఆ) శశిధర్‌ ఆనందంగా ఉండటం. 
ఇ) శశిధర్‌ మంచి రైతుగా పేరుపొందటం. 
ఈ) శశిధర్‌ తనను ఆదరించటం. 
4) ప్రభాకర్‌ ఇంటిని తిరిగి పొందాలని మొట్టమొదటగా ఈయన వద్దకు వెళ్ళాడు 
అ) మర్యాదరామన్న ఆ) గ్రామాధికారి ఇ) గ్రామ సర్పంచ్‌ ఈ) గ్రామ పంచాయితీ 


ఈ) 1) వాక్యాలను జతపరచండి. 


1 ప్రభాకర్‌, శశిధర్‌ గూ అ) అన్నిపత్రాలు పరిశీలించాడు. 
2) శశిధర్‌ స్నేహితుని గ. అ) బార్యస్సీహితులు 
3) మిత్రుడు చేసిన మోసానికి గూ ఇ) కష్టసుఖాలు విచారించాడు. 
4) గామాధికారి న్‌ ఈ) ఎంతో విచారించాడు. 
ii) అర్థాలు జతపరచండి. 
1) మిత్రుడు fa అ) భూమిలో దాచిపెట్టిన ధనమున్న స్థలము. 
2) నిర్జాంతపోవుట wa ఆ) స్నేహితుడు 
3) ఆక్రమించుట గ్గ ఇ) అశ్చర్యపడుట 
4) నేలమాళిగ fa ఈ) స్వాధీన పరచుకొనుట 


౨666660666 6000666600 66 66696666 6/ద్రైగ్ర్రాం 6666660666 6000666006 66000606 


ఉ) అల్లిక పూరించండి : 


ప్రభాకర్‌ సేకరించిన వివరాలు 


mM స్వీయస్పందన: 

1) ప్రభాకర్‌ మాటలు విన్న గ్రామాధికారి ఏం చేశాడో మీ సొంత మాటల్లో రాయండి. 

2) మర్యాదరామన్న ఏవిధంగా తీర్చునిచ్చాడో మీ సొంతమాటల్లో తెలియచేయండి. 

3) “ప్రభాకర్‌ తన స్నేహితుడిని మోసం చేయాలనుకోవడం సమంజసమేనా - మీ అభిప్రాయం రాయండి. 
IV భాషావగాహన : 
అ) వ్యతిరేకపదాలు రాయండి. 

1) జాగ్రత్త * [| 2) అన్యాయము * 1 

3) నిజం* [| 4) ఆధారము * | 


ఆ) గీతగీసిన పదాలకు వచనాన్ని మార్చి రాయండి. 
1) తగిన విధంగా పథకమును తయారు చేశాడు. 


= 
2) రామన్న కాగితాలు పరిశీలించాడు. యం 
3) శశిధర్‌ జవాబు చెప్పలేకపోయాడు. | 
4) ఎవరు అబద్దాలు చెబుతున్నారో తెలియలేదు. ఆకె 
ఇ) కాలాన్ని గుర్తించి రాయండి. 
1) ప్రభాకర్‌ శశిధర్‌ ఇంటికి వెళ్తాడు __ 
2) ప్రభాకర్‌ పొగొట్టుకున్న తన ఇంటిని చూస్తున్నాడు 
3) ప్రభాకర్‌ అవకాశాన్ని శశిధర్‌కు ఇవ్వబోయాడు 
4) శశిధర్‌ వివరాలు చెప్పలేక పోయాడు __ 


ఈ) పర్యాయపదాలు రాయండి. 
1) ఇల్లు 2) తోట 3) స్నేహితుడు 
4) మనుష్యులు 5) ధనం 6) నాన్న 


ఉ) పదాలను విడదీసి సంధిపేరు రాయండి. 
పదము విడదీసి రాయుట సంధిసేరు 


1) పొందాలనే 
2) ఎంతెంత జహా 
నువ్వంత - అం 
4) నేల మాళిగన్నదే — 
5) గామాథార ప 


౨666660066 66 6066660066 6606666 6/7) 666 66660666 6000 0666000666 000606 


ఊ) విగ్రహ వాక్యం రాసి, సమాసనామం రాయండి. 


శానా న 
శాం వనన, 
3) వంద కొరడాదెబ్బలు లా | (CC 
4రామన్నతీర్చు లా ల 


బు) కింది వాక్యాలు సామాన్య/సంగ్లిష్ట/సంయుక్తములలో ఏ తరగతికి చెందిననో రాయండి. 
1) ప్రభాకర్‌ ఇంటికి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకున్నాడు. [| 
2) శశిధర్‌ నా స్నేహితుడు కాబట్టి ఆ అవకాశాన్ని చూపాడు. [| 
3) రామన్న కాగితాలన్నీ పరిశీలించి, ఇతర ఆధారాలేమైనా చూపించగలరా అని అడిగాడు. | 
బూ) గీతగీసిన పదాలు ఏభాషాభాగాలో గుర్తించండి. 


1) కష్టసుఖాలు వాసా 
2) ఇంటి పత్రాలు న్‌్‌ 


1) శశిధర్‌ మంచి రైతుగా పేరుపొందాడు. 


ఇ 


సృజనాత్మకత : 

1) పంచతంత్రకథలను అంతర్జాలంలో చదివి, మీకు నచ్చిన రెండు కథలను సొంత వాక్యాల్లో రాయండి. 

2) ప్రసారమాధ్యమం (దూరదర్శిని)లో వచ్చే కార్యక్రమాలను చూసి, మీకునచ్చిన కార్యక్రమం గురించి ఒక పరిచ్చేదం 
రాయండి. 

3) నుడి కారాలు, సామెతలు సేకరించి ఆల్బమ్‌ తయారుచేయండి. 

4) దిన, వారపత్రికల్లో వచ్చే నుడికారాలు, జాతీయాలను చదివి, వాటిని గురించి తరగతిలో చర్చించండి. 


లేఖన కౌశల్యాలు : 

సామెత వివరణ లేఖనం : కింది సామెతలను వివరించండి. 

1) “ఐకమత్యమే మహాబలము” ౨2) “మొక్కై వంగనిది మానై వంగునా”. 3) “దురాశ దుఃఖమునకు చేటు” 
నివేదిక లేఖనం : కింది అంశాల ఆధారంగా సంక్రాంతి పండుగ గురించి నివేదిక రాయండి. 


నేనివి నేర్చుకున్నా : 


1) నిత్యవ్యవహారంలో సామెతలను అర్థవంతంగా ప్రయోగించడం. 
2. సామెతలు - వాటి పుట్టు పూర్వోత్తరాలు. 


గ న 


తయ 


౨066660066 66 0006660066 66696666 6(్రైగ్ర్రొం 6666660666 6000666006 66000606 


త శా 


ఇ 


ఆరోజు ఆదివారం. స్కూలు లేదు కాబట్టి సుమతి 
తీరిగ్గా కూచుని పేపరు చదువుకుంటున్నది. 


ఆ వేళప్పుడు సహజంగా వాసు కంటికి కనబడడు. 
ఎందుకంటే, ఆదివారం వాళ్ళమ్మ వాడిని బలవంతాన 
పట్టుకుని వంటికి నూనెరాసి తలంటు పోస్తుంది. వాడి 
పదేళ్ళ జీవితంలో తలంటు పోసుకోవడం అన్నది పెద్ద 
గండం. 


అటువంటి తలస్నానం తప్పించుకోకుండా ఇటూ, 
అటూ తిరుగుతూండడం సుమతికి ఆశ్చర్యంగా ఉంది. 
పేపరు మధ్య నుంచి వాడిని గమనిస్తూ ఉంది. ఒకవేళ 
ఏదన్నా సినిమాకి డబ్బులు అడిగే ప్రయత్నంలో ఉన్నాడా 
అన్న అనుమానంతో. 


cc 39 


అత్తా” అన్నాడు వాసు. సుమతి బదులు 

చెప్పలేదు. “అత్తా అంటూ పిలిచి అసలు విషయం 
చెప్పకపోవడం వాడికి అలవాటే. 

“అతా! పోలీసులకి మనం ఫోను చేస్తే వస్తారా!” అని 
అడిగాడు. 

సుమతి వులిక్కిపడింది. సర్దుకుని “నీకు పోలీసుల్లో 
పనేమిట్రా? ఎవరిని పట్టిస్తావ్‌?”” అడిగింది సుమతి. 

“అదికాదు అత్తా - నూరు నంబరుకి ఫోన్‌ చేస్తే 
పోలీసులు వస్తారట కదా!” 

“ఎందుకు? ఫైర్‌గాని, యాక్సిడెంట్‌గాని అయితే 
వస్తారు” అంది సుమతి. 

“అది నిజమే అనుకో, నాకిప్పుడు పోలీసు సహాయం 
కావాలో అన్నాడు వాసు, చాలా సీరియస్‌గా మొహం పెట్టి. 

“ఏం? ఎవరన్నా దొంగతనం చేశారా?” అడిగింది 
సుమతి. 

“పోలీసులు అంటే ఒక్క దొ ంగల్ని పట్టుకోవటానికేనా? 
అన్యాయం జరుగుతూంటే మనకి సహాయం చేయరా? 
రక్షకభటులు అంటే అర్థం ఏమిటి? కష్టంలో వున్న వాళ్ళని 


ఉపవాచకం 


రక్షించేవారని? నువ్వే కదా చెప్పావు” అడిగాడు. అత్తచెప్పిన 
పాఠాలు అబద్ధమా అన్న సవాల్‌ చేస్తూ. 

“కాదని అనటం లేదు. ఎవరికి సహాయం చెయ్యాలి. 
అసలు కారణం ఏమిటి చెప్పు”. 

“సహాయం అంటే ఒక్క మనుషులకేనా? జంతువులకి 
సహాయం చెయ్యకూడదా? అడిగాడు వాసు. 

సుమతికి విషయం కొద్ది కొద్దిగా బోధపడుతోంది. ఈ 
వాసుగాడు ఏ జంతువునో, కుక్కనో , పిల్లినో రక్షించటానికి 
బద్ధకంకణం కట్టుకున్నాడు. వాడు ఎవరు చెప్పినా వినడు. 
సరాసరి పోలీస్‌ స్టేషన్‌కి వెళ్ళిపోతాడు. 

“వాళ్ల టామీ గురించేనా?” అడిగింది సుమతి. 


“అవునత్కా పాపం! అది ఆ మురుగేశన్‌ గేటు వదలి 
రాదు. కుయ్యో, కుయ్యో అంటూ అరుస్తూ కూచుంటుంది. 
వాళ్ళేమో గేటు తెరవరు. పైగా రాళ్ళేసి కొడుతున్నారు.” 


“పోనీ నీవు మనింటికి తీసుకురా” అంది సుమతి. 

“అమ్మ ఒప్పుకోదు. మనింట్లో చుట్టూ స్థలం 
లేదుగా?” 

“మరి ఏం అడిగింది సుమతి 
కుతూహలంగా. 


చేస్తావ్‌?” 


౨666660666 6006666606 66606666 6/గ్రైర్ధ్రొెం 6666660666 6000666600 0666000606 


“నోరులేని ఒక ప్రాణిని యిన్నాళ్ళు పెంచి యివ్వాళ 
తరిమేస్తున్నారని పోలీసులకి అప్పజెబుతాను” అన్నాడు 
వాసు ఉద్రేకంగా. 

సుమతికి తన మేనల్లుడి మీద కొండంత ప్రేమ 
పెల్లుబికింది. మురుగేశన్‌ వాళ్ళ టామీ గురించి వారం 
రోజులుగా, రకరకాల కథలు వింటున్నది సుమతి. టామీ 
తెల్లగా, పొట్టిగా ఉండే బొచ్చుకుక్క. దానికి తోక ఎటువుందో, 
ముఖం ఎటువుందో కూడా తెలియనంతటి బొచ్చుతో పూల 
బంతిలాగా రోడ్డుమీద గర్వంగా నడుస్తూ పోతూండేది 
కొంతకాలం క్రితం. మురుగేశన్‌ పొద్దుట, సాయంత్రం 
గొలుసుకట్టి పిక్రారుకి తీసుకెళుతుంటే టామీని చూస్తే 
చాలు తన జన్మ ధన్యం అవుతుందని ఆశగా రప్పవెయ్యకుండా 
చూసేవాడు వాసు. ఆ కుక్క, దాని యజమాని యిద్దరూ 
అతి గర్వంగా పిక్రారుకి వెళుతుండేవారు ఆ వీధిలో. వాసుకి 
యీ టామీతో ఆడుకోవాలని - దానికి ట్రిక్స్‌ నేర్పాలని 
చాలా ఆశగా ఉండేది. కాని మురుగేశన్‌ టామీని ఎవరితోను 
ఆడుకోనిచ్చేవాడు కాదు. 

మురుగేశన్‌కి పెద్ద యిల్తూ, చుట్టూ విశాలమైన 
ఆవరణా, ఇనపగేటు వున్నాయి. అతడు బిల్లింగ్‌ 
కాంట్రాక్టరు. ఆవరణలో ఇనుపసామానూ, ఇటుకలు, 
చెడిపోయిన లారీ, ఇళ్ళు కట్టడానికి కావలసిన సామాను 
చాలా పడి వుండేది. ముఖ్యంగా ఆ సామాను కాపలా కోసం 
కుక్కని పెంచుతున్నాడు. రాత్రిళ్ళు ఈ టామీ ఆవరణ 
అంతా తిరిగి కాపలా కాయాలని అతని వుద్దేశం. 

అయితే కుక్కల్లో కాపలా కుక్కలు, లాప్‌డాగ్సు - అని 
రకాలుంటాయి. కాపలాకుక్కలు - అల్సేషియన్స్‌_ - 
గుర్రాల్లాగా వుండి బాగా తిని ఇంట్లోకి ఈగని కూడా 
చొరనివ్వకుండా కాపలా కాస్తాయి. ఈ బొచ్చు కుక్కలు 
ముద్దుగా ఇంట్లో అంతా తిరిగి సోఫాలు, కుర్చీలు ఎక్కి 
ఆట వస్తువుల్లాగా వుండే ప్రాణులు, పామేరియన్‌ జాతి 
కాపలాకి అంతగా పనికిరావు. ఈ విషయం వివరంగా 
తెలియని మురుగేశన్‌ అందంగా, ముద్దుగా వున్న బొచ్చు 
కుక్కపిల్లని తెచ్చి దాన్ని ఎంతో గారాబంగా పెంచి రాత్రిళ్ళు 
కాపలాకి అని వీధి వరండాలో కట్టేశాడు. 


ఆ కుక్క వరండాలో పడుకుని ఉండగానే రాత్రిళ్ళు 


వెనకచాటుగా ఇనుపకడ్డీలు ఎవరో ఎత్తుకుపోతున్నారట. 
ముందువైపుకి కుక్కను కట్టేశారు, కాబట్టి వెనక సామాన్లు 
పోతున్నాయని వెనుకవైపుగా టామీని కట్టాడు. ముందువైపు 
బల్పూ, కొబ్బరికాయలే పోయాయి. ఈ కుక్క వుండీ 
దొంగలు పడుతున్నారు. కాబట్టి దీనికి దొంగలు వస్తే మొరిగే 
తెలివిలేదు. ఇది కాపలాకి పనికిరాదు. దీనికి తిండి దండుగ 
అని మురుగేశన్‌ టామీని వీధిలోకి తరిమేశాడు. గేట్లు 
మూసేసి, లోపలికి రానివ్వకూడదని, పాలూ, తిండీ 
పెట్టకూడదని కట్టుదిట్టం చేశాడు. 

నోరూ వాయీలేని ఈ జీవికి నిన్న మొన్నటిదాకా 
తనని అందలం ఎక్కించిన యజమాని లోపలికి ఎందుకు 
రానివ్వటం లేదో అర్థం కాలేదు. దానికి అర్థించగల కళ్ళు 
ఉన్నాయి. అరవగల నోరూవుంది. అప్పటిదాకా భోగభాగ్యాలు 
అనుభవించిన టామీ ఆ యింటి గేటు ముందు కూచుని 
ఆగకుండా అరుసోంది. విశ్వాసంతో యజమాని యింటివైపు 
చూస్తున్నది. “నేను చేసిన తప్పేమిటి? నన్ను ఎందుకు 
లోపలికి రానివ్వరు?” అని. 

దీని అరుపులు మొదట్లో బలంగా, ఆరోగ్యంగా 
వుండేవి. తర్వాత క్షీణించి కుయ్‌ కుయ్‌మని జాలిగా 
వుండేది. తెల్లని టామీ బొచ్చు మట్టికొట్టుకుని పోయింది. 
దానికి అన్ని కుక్కల్లాగా ఆహారం కోసం చెత్తాచెదారము 
వెతుక్కోవటం చాతకాదు. వీధి కుక్కలో పోరాడటమూ 
తెలియదు. అందంగా - పూలబంతి లాగా వుండేటామీ 
చిక్కిపోయి, అలా గేటు దగ్గర పడివుంది. తన జాతికి 
సహజమైన విశ్వాసంతో. 

ఆ వీధిలోని చిన్నపిల్ల - వాసుతో సహా కలిసి టామీకి 
అన్నం, బిస్కట్లు పెడదామని చాలా చూశారు. టామీ 
ఎవరు ఏం పెట్టినా తినేది కాదు. యజమాని గేటు వైపు 
చూసి, మూలుగుతూ కుయ్‌కుయ్‌మని హృదయ 
విదారకంగా ఏడ్చేది. ఈ టామీ దీనగాథ వారం రోజులనుంచీ 
అందరి చెవుల పడుతోంది. ఎవరికి వారు “పాపం నోరులేని 
ప్రాణి - యిలాంటి పని చెయ్యొచ్చా?” అనుకునేవారే గాని 
మురుగేశన్‌ ఎదుటపడి ఎవరూ ఏమి అడగలేదు. 


రోడ్డుమీద కళేబరం పడివుంటే మన కెందుకని 
ముక్కు మూసుకుపోయే మనస్తత్వం సగటు మనిపిది. 


౨666660066 6006666006 66606666 6(7్ర్ర6666 6666066660 09౭౭౭90 ౭౭౭౭౭౭౭౪ 


రోడ్డుమీద యాక్సిడెంట్‌ అయితే సాక్ష్యం యివ్వాల్సి 
వస్తుందేమోననీ, పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిరగాలేమోనని 
భయపడి వూరుకునే 'సివిక్‌సెన్స మనది. మురుగేశన్‌ 
డబ్బున్నవాడు. అతనికి పెద్ద యిల్లుంది. పెద్ద బిజినెస్‌ 
ఉంది. అతనికి యిష్టముయింది కుక్కను పెంచుకున్నాడు. 
అది కాపలా కాయలేదు కాబట్టి తిండి దండుగ అని 
తరిమేశాడు. ఇది మనకి సంబంధించినది కాదు అని ఆ 
వీధిలోని పెద్దలు సరిపెట్టుకున్నారు. 

కాని, లోకపు తీరు తెలియని మనుషులూ, ఈ 
సంఘం ఎటువంటి శిలా సదృశ్యమైనదో తెలియని వాసు 
లాంటి పిల్లలు ఆ టామీని చూసి జాలిపడుతున్నారు. 
మురుగేశన్‌ చేత ఆ టామీని మళ్లీ యింట్లో ఉంచుకునేటట్లు 
చెయ్యాలని పిల్లల అభిలాష, దీనికి వాసు నాయకుడు. 

“అత్తా, పోలీసులకి చెబితే వాళ్ళు మురుగేశన్‌కి 
బుద్ధి చెప్పరా? పోలీసులు మనుషులని తప్ప - కుక్కలని 
రక్షించరా?” అని వాసు అడిగాడు సుమతిని. 

పదేళ్ళు నిండని వాసు దృష్టిలో అన్ని ప్రాణులూ 
ఒకటే. భగవంతుని దృష్టిలో అన్ని ప్రాణులూ సమానము 
అయినట్లే పసిపిల్లల దృష్టిలో పిల్లి ప్రాణానికి, మనిషి 
ప్రాణానికి మధ్య తేడా లేదు. అన్యాయమన్నది మనిషికి 
జరిగినా, జంతువుకి జరిగినా ఒకటే, అయితే మనిషి చేసిన 
ఈ న్యాయ సూత్రాల్లో మనిషికి వున్న విలువ, జంతువుకి 
లేదు. రోడ్డుమీద ఒక గొడ్దుని చావబాదుతుంటే, 
పోలీసువారు పట్టించుకోరు. పట్టించుకోనక్కరలేదు. అది 
వారి రక్షణ విధులలో లేదు కాబట్టి. 


“పోలీసులని తీసుకొచ్చి ఏం చేస్తావ్‌? అది మురుగేశన్‌ 
పెంచుతున్న కుక్క. అతనికి ఇష్టంలేదు. తరిమేశారు. ఇది 
పోలీసుకేసు కింద రాదు” అంది సుమతి. 


“అంతేనా? మరి కాపలా కాయలేదని ఉపయోగం 
లేదని వీధిలోకి తరిమాడుకదా - రేపు మురుగేశన్‌ 
ముసలివాడు అయితే - అతన్ని కూడా పనికిరాని వాడని 
తరిమేయొచ్చా? మనింట్లో మామ్మ ఉంది. ఎప్పుడూ 
మంచం మీదే వుంటుంది. అందుకని....” 


“నోర్ముయ్‌ - అలాంటి మాటలు అనకూడదు. ఆ 
టామీకి, మామ్మకీ పోలిక తెస్తావా?” 


“పోనీలే మామ్మనంటే నీకు కోపం వస్తుంది. రేపు నా 
కాలు విరిగిపోతుందనుకో - స్కూలు కెళ్ళి 
చదువుకోలేననుకో....” ఆగిపోయాడు వాసు - అత్త 
ముఖం చూసి బాధపడుతూ. 

“వాసూ యిట్లాంటి చెడ్డమాటలు నీకు ఎవరు 
నేర్చుతున్నార్రా?'” అడిగింది సుమతి నిదానంగా. వాడి 
వాదనలోని బలాన్ని వొప్పుకోలేకుండా వుంది. అలాగని కొట్టి 
పారేయ్య లేకుండాను వుంది. 

“ఇవి చెడ్డమాటలు కావు. పాపం ఆ టామీకి, వీధిలో 
తిరిగి బతకడం చేతకాదు. దాన్ని అలా తిండి పెట్టకుండా 
తరిమేయడం అన్యాయం” 


“అయితే నన్నేం చెయ్యమంటావ్‌?” 
అడిగింది సుమతి. 

“పోలీసులకి ఫోన్‌చేస్తే వస్తారా రారా?” 

“వాళ్ళు రాకపోవచ్చు. నువ్వు, మీ స్నేహితులూ 
కలిసి పోలీసు స్టేషనుకెళ్ళి అసలు విషయం అక్కడున్న సబ్‌ 
ఇనస్పెక్టరుకి చెప్పండి” 


వినుగా 
Es 


“చెపితే ఆయన సాయం చేస్తారా” అడిగాడు వాసు 


ఆదుర్దాగా. 

“ఆయన సాయం చెయ్యకపోయినా యస్‌.పి.సికి 
చెపుతారు.” 

“అత్తా యిటువంటి నోరులేని ప్రాణులని - 
ముఖ్యంగా కుక్కలని రక్షించేందుకు సొసైటీ వుందని 
చెప్పావు. ఆ మధ్య వాళ్ళెవరో కుక్కని ఇంట్లో కట్టేసి వారం 
రోజులు వూరు వెళ్ళిపోయారని.” 

“అప్పుడు కూడా యస్‌పి.సి.వాళ్ళే ఆ కుక్కని 
రక్షించారు” అంది సుమతి. 

“అయితే వాళ్ళ నంబరు టెలిఫోన్‌ డైరెక్టరీలో 
వుంటుందా?” అంటూ వాసు ఉత్సాహంగా డైరెక్టరీ 
వెతకడం ప్రారంభించాడు. 

ఆ తరువాత అరగంటకి, వాసు సుమతిని బతిమాలి, 
విసిగించి, రెండు రూపాయలు పుచ్చుకుని “సోసైటీ ఫర్‌ 
ప్రివెన్సిస్‌ ఆఫ్‌ క్రూయాలటీ టు ద యానిమల్స్‌” జీవకారుణ్య 
సంఘం ఆఫీసుకి సరాసరి వెళ్ళి కథంతా వివరంగా చెప్పాడు. 


౨666660666 6606666006 66606666 0(7106 6666666066 6600066 6000666000606 


ఆ రోజు ఆదివారం, యస్‌పి.సి.ఏ వారు రారేమో 
అనుకుంది సుమతి. కానీ జీవకారుణ్యానికి సెలవలూ.... 
తిధివార నక్షత్రాలూ అక్కరలేదని మరోసారి 
నిరూపించబడింది. మనుషులలో మానవత పూర్తిగా నశించి 
పోలేదు. 

పి.సి.ఏ ఇన్‌స్పెక్టరుని వెంటబెట్టుకుని వాసూ, వాడి 
స్నేహితులు విజయగర్వంతో, ఆ వీధిలోకి వచ్చి, మురుగేశన్‌ 
ఇంటిముందు ఆగారు. కొత్త వ్యక్తి గేటు తెరుస్తుంటే - 
టామీ నీరసంగా అరుస్తోంది. “అది నా యజమాని గేటు 
మీరు వెళ్ళకూడదు” అన్నట్లు. 

ఆ దృశ్యం చూస్తున్న ఇన్‌స్పెక్టర్‌ కళ్ళలో కన్నీళ్లు 
తిరిగాయి. 

“వీటికున్న విశ్వాసంలో మనిషికి నూరోవంతు కూడా 
లేదు. తిండి పెట్టకపోయినా రాళ్ళు రువ్వినా అది చూడండి 
ఎలా కాపలా కాస్తున్నదో? సరి అయిన శిక్షణ యిస్తే - ఏ 
కుక్క అయినా ఇల్లు కాపలా కాస్తుంది” అంటూ టామీ 
అరుపుల మధ్యనుంచి లోనికెళ్ళారు ఇన్‌స్పెక్టరు. 

“సృష్టిలో ఏ ప్రాణిని హింసించినా , అందుకు 
జరిమానా, శిక్షా రెండూ వుంటాయి. కొన్నాళ్ళు పెంచిన 
కుక్కకి తిండి పెట్టక వీధిలోకి తరిమే హక్కు ఎవరికీ లేదు. 


1 సిసరిడి= చర్చించండి - రాయండి. 
అవగాహనా కృత్యాలు: 


అ) ఎవరు ఎవరితో అనిరి. 


కావాలంటే వంద రూపాయిలు నెలకి ఇవ్వండి - బూక్రాస్‌ 
వారు మీ తరపున టామీని పోపిస్తారూ” అన్నారు 
ఇన్‌స్పెక్టరు. 

దాంతో మురుగేశన్‌ చెట్టు దిగాడు. అతను ఇన్‌స్పెక్టరు 
ఎదురుగానే గేటు తెరిచాడు. మట్టి కొట్టుకునున్న టామీ 
ఒక్క ఉదుటున యజమాని కాళ్ళను నాకడం ఆరంభించింది. 
దాని తోక వింజామరం లాగా గాలిలో ఎగురుతోంది. వారం 
రోజులకి టామీ మొదటిసారి పాలు తాగింది. దాని కళ్ళలోని 
విశ్వాసాన్ని, ప్రేమనుచూసి - మురుగేశన్‌ తొలిసారి తాను 
మనిషై పుట్టినందుకు సిగ్గుపడ్డాడు. టామీ కంఠంలో 
దైన్యంలేదు. దాని మొరుగులో ఆనందం! 

“అత్తా! మనకంటే యస్‌.పి.సి.ఏ వాళ్ళు చాలా 
మంచివాళ్ళు. ఈ వీధిలోని వాళ్లు చెయ్యలేని పని ఒక్క 
అరగంటలో వాళ్ళు చేసేశారు. మీ కెవ్వరికీ రూల్సు, 
రెగ్యులేషన్స్‌ తెలియవు” అన్నాడు పదేళ్ళ వాసు. 

“తెలియకపోవడం” కాదు, వాటిని ఆచరణలో 
పెట్టగల తెగువా, ఉత్సాహమూ లేదు. మా హృదయాలు 
బండబారి పోయినాయి అనుకుంది సుమతి తనలో తాను. 


3) “వీటికున్న విశ్వాసంలో మనిషికి 


నూరోవంతు కూడాలేదు.” 


4) | “బ్లూక్రాస్‌ వారు మీతరపున టామీని పోపిస్తారు.” 


౨666660066 66 0006660066 6606666 6(7020)6 6666666006 66 6000666000 ౭౭౭౭౭౭౭౪ 


ఆ) ఖాళీలు పూరించండి. 
1) సామాను కోసం కుక్కని పెంచు తున్నాడు. 
2) వాసు దృష్టిలో అన్ని ఒకటే. 
3) మనుషులతో పూర్తిగా నశించి పోలేదు. 
ఇ) అడిగిన వాటికి ఒక్క పదంలో జవాబు రాయండి. 
1) రక్షక భటులు అంటే 
2) టామీని పెంచినది 
3) వాసు బద్దకంకణం కట్టుకున్నది 
4) మురుగేశన్‌ వృత్తి 
ఈ) కింది అల్లికలను పూరించండి. 
1) మురుగేశన్‌ ఇంట్లో పోయిన వస్తువులు. 
2) కుక్కల్లో రకాలు 
11 అభిప్రాయన్యక్తీకరణ : 
1) పాఠ్యభాగమాధారంగా విలువలు గుర్తించి రాయండి. 
2) “వాసు, టామీని రక్షించడానికి పూనుకున్నాడు” దీనికి సంబంధించిన జీవనకౌశల్యాన్ని గుర్తించి రాయండి. 
Mm స్వీయస్పందన : 
1) జీవకారుణ్యం అంటే ఏమిటో మీసొంత మాటల్లో రాయండి. 
2) మీ వద్దవున్న పెంపుడు జంతువుల గురించి మీ స్నేహితునితో సంభాషించండి. 
3) మీకు నచ్చిన సంఘసంస్కర్త గురించి వ్యాసం రాయండి. 
IV లఘుటీక రాయండి : 
1) వాసు-సుమతిల మధ్య జరిగిన సంభాషణ. 
2) మురుగేశన్‌ టామీని తరిమి వేయుటకు కారణం. 
3) టామీని గూర్చి రాయండి. 
నేనివి నేర్చుకున్నా: 


l= 


జీవహింస పనికిరాదు. 2. మంచి ప్రవర్తన, అందరితో మర్యాదగా సంభాషించుట. 


వమ్ము “జ్రా తానో “5డీ క్రాన” చారీ నరులను తాతను అటి 


తయ 


౨666660066 66 6066660066 6606666 0(73)6 6666666066 6600066 66000666000606 


నేపథ్యం 
ఈ మెట్లను గమనించండి. పాటించండి: 


మనలోని క గుర్తించాలి. 


వీటినే ఇప్పుడు శ్రీ బి.వి. పట్టాభిరాంగారు సులభమైన మాటల్లో ఎలా వివరించారో చదివి తెలుసుకుందామా. 


అద్భుతాలు చేయాలంటే ఆత్మబలమే ఇంధనం. 


బాగా చదవడానికి అవసరమయ్యే ఇంధనం ఒక్కటే. అదే ఆత్మబలం. విజయం సాధించాలంటే ఆత్మబలం అవసరం. 
దానిని పెంచుకోవడానికి కింది మార్గాలలో పయనించాలి. 


ఆత్మవిశ్వాసం ఎందుకు ఉపయోగపడుతుంది! 
మీ గురించి మీరు తెలుసుకోవాలి : 


ఒక పేపరు మీద మీ లక్ష్యం (60210 రాసుకోవాలి. మీ బలాలను, బలీనతలను తెలుసుకోవాలి. బలాల సంగతి 
సరే. బలహీనతలైన బద్ధకం, అతినిద్ర, నిర్లక్ష్యం, టీవీలు, ఇతర ఆకర్షణలు, చెడు స్నేహాలు, వాయిదాలు వేసే అలవాట్లను 
వీలైనంత త్వరగా, ఒకటి తరువాత ఒకటి విడిచిపెట్టాలి. మీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఈ అడ్డంకులను తొలగించుకోవాలి. 


© సమయ నిర్వహణ: ) 


మీకున్న పనులన్నీ ఒక పేపరు మీద రాయాలి. గది తుడుచుకోవటం నుండి గైడ్‌ని కలిసేదాకా అన్ని పనులు రాయాలి. 
అందులోనే సినిమాలు, కబుర్లు, క్లాసులు అన్నీ వస్తాయి. ఇప్పుడు వాటి ఎదురుగా ప్రాధాన్యాలను బట్టి 1, 2, 3 అని 
నంబర్లు వేయాలి. 1 అంటే అత్యి ముఖ్యమైనవి. 2 అంటే ముఖ్యమైనవే కానీ వెంటనే చేయనవసరం లేదు. 3 అంటే 
చెయ్యక పోయినా ఫరవాలేదు. సినిమాలు, తిరుగుళ్ళు, కబుర్లు ఈ 3 లోకి వస్తాయి. 


© జ్ఞాపకశక్తి సాధన :) 


ఈ మధ్య నాకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది, పెరుగుతూంది అని సెల్ఫ్‌ సజెషన్‌ ఇచ్చుకోవాలి. చదువు విషయం కొస్తే 
పాఠాలను రివిజన్‌ చేస్తూండాలి. వంటరిగా కూర్చున్నపుడు ఆ పాఠాలను నెమరు వేసుకోవాలి. 


ఈ నైపుణ్యాలు పెంచుకోవాలి :) 


స్టూడెంట్స్‌ చదువుతోపాటు చక్కటి కమ్యూనికేషన్స్‌, న్యూస్‌ పేపరు చదవటం వంటివి అలవాటు చేసుకోవాలి. అలా 
చేయటం వల్ల భవిష్యత్తులో ఎటువంటి ఇంటర్వ్యూలోనైన నెగ్గుకు రాగలరు. 


౨666660066 66 0006660066 6606666 6(7406 6666660006 66 6000660006 66000606 


ట్రీ చురుకుగా రాయాలి: ) 


చదవటం ఎంత ముఖ్యమో, రాయటం కూడా అంతే ముఖ్యం అది కూడా అందంగా రాయటం మరీ ముఖ్యం. 
పాఠాన్ని ఉన్నదున్నట్లు రాస్తే వచ్చే మార్కులకన్నా, పాఠం సారాన్ని అర్థం చేసుకుని, పద్ధతి ప్రకారం విశ్లేషించి అందమైన 
ముగింపు ఇస్తే, వచ్చే మార్కులు అధికంగా ఉంటాయి. అంటే కాన్సెస్ట్‌ (60020900 అర్థం కావాలి. 


శద్దగా వినాలి?) 
(J 


వినటం వేరు, శ్రద్ధగా వినటం వేరు, Preview-Listen Review. ప్రివ్యూ అంటే పాఠాన్ని ముందుగా ఒకసారి 
చదువుకోవాలి. తరువాత తరగతిలో శ్రద్ధగా వినాలి. ఆపైన ఇంటికొచ్చాక రివ్యూ అంటే పునశ్చరణ చేసుకోవాలి. అలా 
చేసినందువల్ల పాఠం బాగా గుర్తుండిపోతుంది. 


సర్దుబాటు ఎందుకు చేసుకోవాలి? 


© సర్దుబాటు అలవాటు చేసుకోవాలి] 


చదివేటప్పుడు కొంతమందికి కొన్ని అలవాట్టుంటాయి. కొందరు ఒంటరిగా చదువుతారు, మరికొందరు జంటగా 
చదువుతారు. కొందరు గట్టిగా ఫైకి చదువుతారు. మరికొందరు లోపలే చదువుకుంటారు. అలవాటు ఎలా ఉన్నా సందర్భాన్ని 
బట్టి సర్దుకు పోయేతత్త్వం అలవాటు చేసుకోవాలి. 


© క్రమశిక్షణ జీవనం సాగించాలి :) 


సంతోషంగా ఉండాలంటే జీవితం బావుండాలి. జీవితం బావుండాలంటే మనం నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. 
క్రమశిక్షణతో జీవనం సాగించినవారు సర్వకాల సర్వావస్థల యందు సుఖంగా ఉండగలరు. 


నీవు నిర్ణయం తీసుకునేటప్పుడు ఎటువంటి ప్రణాళిక వేసుకుంటావు. 


© నిర్ణయాలు తీసుకోవటం ఓ కళ) 


నిర్ణయం తీసుకోవటమంటే అనిశ్చిత పరిస్థితికి అయోమయానికి అంతం పలికే ఒక పరిష్కారాన్ని కనుగొనటం. 
రెండు, మూడు ప్రత్యామ్నాయాల్లో (చాయిస్‌) ఒకదానిని ఎంపిక చేసుకోవటమే నిర్ణయం తీసుకోవటం. ప్రణాళిక 
వేసుకోవటమనేది నిర్ణయం తీసుకునే ప్రక్రియలో కీలకపాత్ర వహిస్తుంది. 


నిర్ణయ ప్రణాళిక | 


ఒక నిశ్చితమైన పరిపూర్ణమైన ప్రణాళిక లేనిదే నిర్ణయం తీసుకోవటం కుదరదు. ఒక వేళ నిర్ణయం తీసుకున్నా దాని 
పరిణామం సజావుగా వుండదు. ప్రణాళికలేని నిర్ణయం తీసుకోవటం మంచిది కాదు. మొదటగా ప్రణాళిక వల్ల గుణదోషాల 
ననుసరించి ఒక ప్రామాణికమైన కొలత లభిస్తుంది. ఇక రెండవది డబ్బు, సమయం, సామాజిక మద్దతు వంటి వనరులను, 
భవిష్యవనరులను ఒక క్రమపద్ధతిలో అత్యుత్తమంగా వినియోగించుకునేందుకు ప్రణాళిక దోహదం చేస్తుంది. 


చక్కని నిర్ణయం తీసుకోవటం కోసం ఆరు సోపానాలున్నాయి. ఈ సోపానాలు లేక దశలు, నిర్ణయం తీసుకునే 
ప్రక్రియ ప్రారంభం చేయటంలో ఎంతో ముఖ్యమైనవి. వీటికి నేను ABCDEF దశలుగా పేరు పెట్టాను. 


A - Analyze the issue or the Problem. 
విషయాన్ని లేక సమస్యను విశ్లేషించండి. 


౨6666606 666 0066660066 6606666 0(7)6 6666666066 6600066 66000666000606 


B - Bring out the contributing factors. 
సమస్యకు దారితీసిన కారణాలను వెలికి తీయండి. 
C - Consequences of the decision. 
నిర్ణయ పరిణామాలు ఎలా వుంటాయి? 
D - Discuss the Potential alternatives. 
అవకాశమున్న ప్రత్యామ్నాయాలు చర్చించండి. 
E — Explore these alternatives. 
ఆ ప్రత్యామ్నాయాల గురించి కూలంకషంగా పరిశీలించండి. 
F — Focus on the final decision. 
అంతిమ నిర్ణయం మీద దృష్టి పెట్టండి. 
అనిశ్సితత్వం ఎందుకు ఉండకూడదు? 
ఎటూ తేల్చుకోలేని కంచర గాడిద కథ : 
ప్రత్యామ్నాయాలను విశ్లేషించిన మీదట ఒకే ఒక్క నిర్ణయాన్ని మీరు అమితమైన నిబద్ధతతో అనుసరించాలి. నిర్ణయం 
తీసుకున్న తర్వాత ఇది చాలాముఖ్యమైన విషయం. ఎట్టి పరిస్థితుల్లోను ఒకే సమయంలో రెండు లక్ష్యాలు పెట్టుకుని 
కంచరగాడిద మాదిరిగా ఎటూ తేల్చుకోలేని స్థితి తెచ్చుకోకూడదు. ఒక కంచరగాడిదను రెండు గడ్డికట్టల మధ్య నిలిపారు. 
రెండూ దేనికని బాగానే వున్నాయి. రెండూ ఆకర్షణీయంగా కనిపించటంతో ఏ కట్టలోని గడ్డిని తినాలో కంచరగాడిద 
తేల్చుకోలేక పోయింది --- ఒకటేమో చూడటానికి సొంపుగా వుంది. మరొకదాని పరిమళం ఇంపుగా వుంది. ఏది తినాలో 
తేల్చుకోలేక ఆ కంచర గాడిద చివరకు అనిశ్చిత భావం కారణంగా ఆకలితో బాధపడి నీరసించింది. 


కాబట్టి రెండు లేక అంతకు మించి సమాన ఆకర్షణ గల ప్రత్యామ్నాయాలు ఎదురుగా వున్నప్పుడు వాటిలోని లోపాల 
పట్ల గుడ్డిగా వ్యవహరించక సరియైన నిర్ణయాన్ని తీసుకొని తీరాలి. లేకుంటే అనిశ్చితతత్వం సమస్యలు సృష్టిస్తుంది. 


రచయిత పరిచయం : డా. బి.వి. పట్టాభిరామ్‌ అంతర్జాతీయంగా పేరు పొందిన హిప్పాటిస్టు, మెజీషియన్‌ 
మరియు ఫీలాసఫీలో నిష్ణాతులు. డా. పట్టాభిరామ్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి “యోగహిప్నాటిజమ్‌” 
అనే అంశంపై పి.హెచ్‌డి. పొందారు. హిప్నాటిజమ్‌పై భారతదేశంలో డాక్టరేట్‌ పొందిన మొట్టమొదటి 


పరిశోధకులు డా. పట్టాభిరామ్‌. ప్రస్తుత పాఠ్యభాగం ఈయన గారి “గుడ్‌స్టూడెంటొ” అను పుస్తకం నుండి 
స్వీకరించబడింది. 


1 See = సరభోషరతవరడ: 
1) మీ లక్ష్యసాధనకు మీరేం చేస్తారు? 2) “కాలం వెనుక మనం నడవాలా - కాలం మన వెనుకనడవాలా” 
11 వినండి - చర్చించండి - రాయండి. 


అ) జవాబులు రాయండి. 
1) నిర్ణయం తీసుకోవడం అంటే ఏంటి? 
2) మీరు ఏ విషయంలోనైనా స్వయంగా నిర్ణయం తీసుకున్నారా? ఎప్పుడు అటువంటి నిర్ణయం తీసుకున్నారు? 
3) “పరిపూర్ణమైన ప్రణాళిక లేనిదే నిర్ణయం తీసుకోవడం కుదరదు” - వివరించండి. 
4) “అనిశ్సితత్వం సమస్యలు సృష్టిస్తుంది” -- ఉదాహరణతో విశ్లేషించండి. 


౨666660066 6000666606 66666666 6(7ర్రాం 6666666066 66000666 60006660006606 


ఆ) సరైన సమాధానం గుర్తించి ఖాళీలు పూరించండి : 


1) రెండు, మూడు ప్రత్యామ్నాయాల్లో ఎంపిక చేసుకోవటమే నిర్ణయం తీసుకోవటం. 
అ) ఒకదాన్ని ఆ) రెండింటిని ఇ) మూడింటిని 
2) చక్కని నిర్ణయం తీసుకోవడానికి సోపానాలున్నాయి. 
అ) నాలుగు ఆ) ఆరు ఇ) ఎనిమిది 
3) అనిశ్సితత్వం సృష్టిస్తుంది. 
అ) సమస్యలు ఆ) కష్టాలు ఇ) సుఖాలు. 
4) విజయం సాధించాలంటే అవసరం. 
అ) ధనబలం ఆ) ఆత్మబలం ఇ) కండబలం 


ఇ) తప్పొప్పులను గుర్తించి రాయండి. 
1) ప్రణాళిక లేనిదే నిర్ణయం తీసుకోవడం కుదరదు ( 
2) కంచరగాడిద అనిశ్చిత భావం కారణంగా విజయాన్ని సాధించింది ( 
3) లక్ష్యసాధనకు మీ బలాలను, బలహీనతలను తెలుసుకోవాలి. ( 
4) చదవటం ఎంత ముఖ్యమో, రాయటం అంత ముఖ్యం కాదు. ( 
5) పాఠం తరగతిలో శ్రద్ధగా విన్న తరువాత ఇంటికొచ్చాక పునశ్చరణ చేసుకోవాలి. ( 


ww న oY న నో 


ఈ) అల్లిక పూరించండి. 


నిర్ణయం తీసుకోవడం లక్ష్యాన్ని చేరటానికి లక్ష్యాన్ని చేరుకోవటానికి 
కోసం ఉన్న ఆరు తొలగించుకోవలసిన పాటించవలసినవి. 
నోవా నాలు అడ్డంకులు : 


mM స్వీయస్పందన : 
1) చక్కని నిర్ణయాన్ని తీసుకోవాలంటే ఏయే విషయాలలో శ్రద్ధ వహించాలో మీసొంతమాటల్లో తెలియజేయండి. 
2) “అద్భుతాలు చేయాలంటే ఆత్మబలమే ఇంధనం” మీ సొంత మాటల్లో వివరించండి. 


IV భాషావగాహన : 
అ) వ్యతిరేక పదాలు రాయండి. 


ఏ గయల. అ] ౫ కం =] 
3) ముఖ్యము =. దు] 9 అయ = 
త కాయా 


౨666660066 66 0066660066 6606666 0(770)6 6666666066 6600066 6000666000606 


ఆ) కింది వాక్యాలు ఏకాలంలో ఉన్నాయో గుర్తించి రాయండి. 
1) ప్రత్యామ్నాయాలను విశ్లేషించిన మీదట ఒకే ఒక్క నిర్ణయాన్నే అమితమైన నిబద్ధతతో అనుసరించాలి. 
2) ఆ కంచరగాడిద ఆకలితో బాధపడి నీరసించింది. 
3) అందులోనే సినిమాలు, కబుర్లు, క్లాసులు అన్నీ వస్తాయి. 
4) క్రమశిక్షణ లేకపోవటం వలన అనేక ఇబ్బందులు వచ్చుచున్నవి. 


ఇ) కింది సంధులను జతపరచండి : 


జ ప్రర్ణము శ తరు 
1) సప్రామాణికము + ఐన న అ) ఇకారసంధి 
2) ప్రతి + అమ్నాయము గూ ఆ) ఉకారసంధి 
3) సాధించాలి + అంటే సీకే ఇ) యణాదేశసంధి. 
ఈ) కింది పదాలను సమాసాలతో జతపరచండి : 
“కి వర్గము ట్య వర్ణకం 
1) గుణ దోషాలు 4 అ) నజ్‌తత్పురుష సమాసము 
2) ఆరుసోపానాలు గ్గ అ) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము 
aa 
3) అనిశ్చిత భావము శూ. ఇ) ద్వంద్వసమాసము 
ES 
4 ఖ్‌ అగ అన 
4) క్రమ పద్ధతి న్గూ ఈ) ద్విగు సమాసము 


V సృజనాత్మకత : 
1) మీరు ఈనాటి దినపత్రిక చదివి, అందులోని ముఖ్యాంశాలను పాఠశాల సూచనాఫలకముపై రాయండి. 
2) దూరదర్శినిలోని వార్తలను విని, దినపత్రికలోని వార్తలతో తులనాత్మకంగా పరిశీలించి రాయండి. 
3) మీరు నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఏయే విషయాలను పరిగణనలోకి తీసుకుంటారో మీ సొంతమాటల్లో రాయండి. 
4) పదవతరగతి బోర్డు పరీక్షలు రాయడానికి నీవు చేసుకున్న ప్రణాళికను వివరించుము. 
5) పదవతరగతి అనంతరం నీవు ఏవిధంగా భవిష్యత్తును తీర్చి దిద్దుకుందామనుకుంటున్నావో నీ సొంతమాటల్లో రాయుము. 


VI లేఖన కౌశల్యాలు : 

1) సంభాషణ లేఖనం. 
9 సంభాషణ వర్తమానకాలంలో ఉండాలి. ఈ విషయానిక్తి, సందర్భానికి పాత్రలకు తగినట్లుగా భాషను ఉపయోగించాలి. 
9 వాక్యాల మధ్య సహసంబంధం ఉండాలి. ఈ తగిన విరామచిహ్నాలను తప్పక ఉపయోగించాలి. 


కింది అంశాల ఆధారంగా విద్యార్థి, వైద్యునితో జరిపిన సంభాషణ రాయండి. 


కబడ్డ ఆడడం sa దెబ్బతగలడం న న్‌ ప్పి 2 ప్రథమచికిత్స 
శో దద జ్‌ [ష్య 
2) ఆహ్వాన పత్రిక లేఖనం. 
పుట్టిన రోజు పండుగకు ఆహ్వానిస్తూ కింది అంశాల ఆధారంగా మిత్రుని కొరకు ఆహ్వాన పత్రిక తయారు చేయండి. 


ఆ తేది ఆ స్థలము ఈ సమయము * విషయ వివరణ * ధన్యవాదములు * మిత్రుని చిరునామా. 


౨066660066 6000666600 6666696666 6(7గ్ర్రాం 6966666066 6600066600 9౭౭౭౭౭౭౪ 


3) వ్యాస రచన : (అనుభవాత్మకం) 


కింది అంశాల ఆధారంగా వ్యాసం రాయండి. టి. 


“క్స్‌ 


తత అీ త్తం 


వైజ్ఞానిక ప్రదర్శన 


తేది : 03-12-2018 
సమయం : ఉదయం శి - సా. 5 


స్థలం : శారాదా విద్యాలయం 
సూచన : ప్రవేశం ఉచితం 


ఆ చూచిన ప్రయోగాలు, నమూనాలు 
అన అనుభవాలు 
® నిర్వహించిన పాత్ర 


అనువదించండి. = ఆనందించండి, 
కింది మరాఠీ గేయాన్ని తెలుగులోకి అనువదించండి. 


ge mam ae gran a 

aT Hot ఈ ౧౧ ఇదిగా 

mn mana ధం afl ఈ. 

sia agar madi ane di! 
హా ఖా త్రాణ, 


నే నేర్చుకున్నా 3 


తెలుగు వార్తా పత్రికలు, మాసపత్రికలలో ప్రచురితమయ్యే కథలు, 
కథానికలు, గేయాలు అంతర్జాలంలో ప్రచురితమైన విషయాలు అర్థంచేసుకోవటం. 


[2] 4 శే 
(2) శ ౪9956511 


౨666660666 6600666600 6 66606666 6(7ర9)6 6666666066 6600066600 0666000606 


ఆ పై చిత్రాలలోని వ్యక్తులు ఇతరులపై ఎందుకు ఆధారపడ్డారు? ఆ 'బాల కార్మిక నిషేధం” - గురించి చర్చించండి. 
ప్రతి ఒక్కరికి చదువు అవసరం. అందుకే ప్రభుత్వం అంటున్నది. “అందరు చదవాలి - అందరు ఎదగాలి” 
ఇప్పుడు కింది నాటికలో అప్పల్రాజు, టీచరు చేసిన గొప్పపనేంటో చూద్దామా! 


నాటికలోని పాత్రలు : 

విశ్వం మాష్టారు 50 సం॥ (పాఠశాల ఉపాధ్యాయుడు) 
రాముడు (40 సం॥ తండి) 

అవ్వ (60 సం॥ (నాయనమ్మ) 

అప్పలరాజు (9 సం॥ (కొడుకు) 


[తెరతీయగానే పూరిపాక సెట్‌ కనిపిస్తుంది. అవ్వ ఇల్లు ఊడుస్తూ “అప్పలరాజూ! అప్పలరాజూ! ఆటలాడు 
వయసులోన అప్పలరాజు చదువుకొనే వయసులోన అప్పలరాజూ! నువు పశువులను తోలుకెళ్తావ అప్పలరాజూ!” అని 
ఉదాసీనంగా కూనిరాగాలు తీస్తుంది. అంతలో బయట నుంచి “రాజా” అని కేక వినిపిస్తుంది. చేతిలో ఉన్న చీపురు వదలి 
పాక నుంచి బయటకు వచ్చి వీధి గుమ్మం దగ్గరకొచ్చింది. తేరిపార చూసి కేకవేసిన వ్యక్తిని అవ్వ గుర్తించింది.] 
అవ్వ : విశ్వం మాష్టుబాబూ! మీరా! రండి! రండి!! 
(విశ్వం మాష్టారు వీధి నుంచి స్టేజి మీదకు ప్రవేశిస్తారు) 

విశ్వం మాష్టారు : అవ్వా! నీ మనవడు అప్పలరాజు ఉన్నాడా? 

అవ్వ లేడు బాబూ! నేనూ వాడి ధ్యాసలోనే ఉన్నాను! బక్కలు తోలుకెళ్ళిన వాడింకా రాలేదు! బడికెళ్ళి 
చదువుకునే వయసులో బక్కలు కాయడమేటి?! (చివరి వాక్యం లొడుగుతూ అంటుంది) 

విశ్వం మాష్టారు : మీ కొడుకు ఇంట్లో ఉన్నాడా? 

అవ్వ : ఉన్నాడు బాబూ! పెరట్లో కంచె బాగు చేస్తున్నాడు! 

విశ్వం మాష్టారు : ఒకసారి పిలువు! నేను తనతో మాట్లాడాలి! 


అవ్వ * అలాగే బాబూ! ఒరే రామూడూ. మాష్టుబాబొచ్చారు. రారా! 
రాముడు : (ఎరడు నుంచి) ఆ వస్తున్నా! 
అవ్వ : (గోడకు చేరేసిన నులక మంచంవేసి) రండిబాబూ! ఇక్కడ కూర్చోండి! (అంతలో రాముడు వస్తాడు) 


౨666660066 66 0006666066 66096666 6/ప్రై్ర్ర)6 6966666066 66600066 60000666000606 


రాముడు é 


విశ్వం మాష్టారు 
రాముడు 
రామం మాష్టారు : 
అవ్వ 
రాముడు 


విశ్వం మాష్టారు 


రాముడు 


విశ్వం మాష్టారు 
రాముడు 


విశ్వం మాష్టారు 


రాముడు 
విశ్వం మాష్టారు 


రాముడు 
విశ్వం మాష్టారు 


రాముడు 


కూర్చోండి మావ్వారుబాబూ! దండాలు! 
(విశ్వం మాష్టారు మంచంపై కూర్చుంటారు. రాముడు వినయంగా చేతులు కట్టుకొని విశ్వం మాష్టారు 
ముందు నిలబడతాడు) 


[ బాలకార్మికులని ఎవరిని అంటారు? వారి నిర్మూలనకు చేసిన చట్టమేమి? ] 


: రాముడూ! అప్పలరాజును బక్కలు కాయడానికి పంపిస్తున్నావట! 


; అవును బాబూ! 


(ముఖం చిట్లించి) తెలివైన పిల్లాడిని ఎందుకలా చదువుకు దూరం చేస్తున్నావు? 


: నేను కూడా అదే బాబూ అంటున్నాను. నా మాట వినకుంటున్నాడు! 
స్ట ఇప్పటి వరకు అప్పలరాజు చదిఐన చదువు చాలు బాబూ! మాకొచ్చిన ఉత్తరం ముక్క చదవగలుగుతున్నాడు. 


డబ్బుల లెక్కలు చెప్పగలుగుతున్నాడు. ఆ పాటి చదువు మాలాంటి వాళ్ళకు చాలదా బాబూ! అందుకే 
చదువు ఆపించి పనీ-పాటు నేర్పిస్తున్నాను! 

బక్కలు కాయడమొకటేకాదు. అన్ని పనులు నేర్పుతాను. పాలు పితకడం, పేడెత్తడం, గాబు తీయడం 
ఆ తరువాత పొలం దున్నడం, నారు పొయ్యడం, నారు తియ్యడం.... 


: ఆపాపు ఆ దండకం! చదువు పూర్తయ్యాక వాడిస్టపడితే అవన్నీ నేర్పుదువులే! ఇప్పుడు మాత్రం 


చదువాపకు! గొడ్డుకు గడ్డి ఎలాగో, పంటకు ఎరువెలాగో మనిషికి చదువు అలాగ అవసరం! 


: (మాష్టారు వైపు చూసి) మీ లాంటోళ్ళకు చదువవసరం కాని మాకేల బాబూ చదువు?! పనీపాటు 


నేర్చుకుంటేనే మాలాంటి వాళ్ళకు బతుకు! మేం గొప్పోళ్ళమా ఏమి! మాకు మడులా? మాణిక్యాలా? 
కూలినాలి చేసుకొని బతికినోళ్ళం! చిన్నప్పటి నుంచి పనుల్లో పెడితేనే పిల్లలు పనుల్లో రాణిస్తారు. అందుకే 


అప్పలరాజును. ( 


: బడి మానిపించానని అంటావు. అదేనా నువు చెప్పబోయే కారణం!? 
: బెను బాబూ నిజమే! మా అయ్యకు చదువు లేదు. మా తాతకు చదువు లేదు. మరి వాళ్ళు బతకలేదా? 


అయినా మరి మా అప్పలరాజు మా అయ్యకంటె, మా తాత కంటె ఎక్కువే చదివాడు గదా! 


: మూడు పాసై నాలుగుకు వచ్చాడు. అదేదో పెద్ద చదువు చదిఐనట్లు గ్‌ప్ప అనుకుంటున్నారు. అలాకాదు 


రాముడూ 


[ ప్రాథమిక విద్య అందరికీ ఉండాలి. దీనిపై నీ అభిప్రాయం ఏమిటి? _] 


: (భుజాలెగరేస్తూ ఆ పాటి చదువు మాకు చాలదా?! 
: సరిపోతుందో లేదో మున్ముందు నీకే తెలియగలదు! (కాసేపాగి) రాముడూ! అప్పలరాజు చదువు 


విషయం అలా పక్కన పెట్టు! నాకు కొన్ని సందేహాలు కలిగాయి. తీర్చగలవా? 


(ఉత్సాహంతో ) అడగండి బాబూ! 
: చెట్టు పిందెలు వెయ్యగానే వాటిని తెంపి తింటే తియ్యగా ఉంటాయా? లేదా అవి పలకబారే వరకు 


చెట్టున ఉండి పండయ్యేటప్పుడు తింటే రుచిగా ఉంటుందా?! 


: కసురుకాయలు ఏం రుచిగా ఉంటాయి? వగరు! తినలేం! అవి తినడానికి పనికిరావు. పిందెలు పలకబారే 


వరకు చెట్టునుంటేనే వాటిని తృప్తిగా తినగలం! పండయితేనే రుచి కదా! 


౨666660666 6006666006 66606666 6/్రై10)6 6666666066 6600066 66000666000606 


విశ్వం మాష్టారు : 


రాముడు 


విశ్వం మాష్టారు క 


అయితే విను! పిల్లలు కనీస జ్ఞానం పొందడానికి ఐదేళ్ళ చదువును ప్రాథమిక విద్యగా ప్రభుత్వం 
ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేసింది. ఆ ప్రాథమిక విద్యకూడా చదవకుండా మనదేశంలో 
అప్పలరాజులాంటి వాళ్ళు కోట్లమంది ఉన్నారు. ఎదుగుతున్న కొలది ఆ పిల్లలు ఈ సమాజంలో ఎనో స్‌ 
ఇబ్బందులు ఎదుర్కొంటారు. అన్నిటికీ ఇతరుల మీద ఆధారపడి బతుకుతారు. స్వయంగా ఆలోచించి 
నిర్ణయాలు తీసుకోలేరు. 

: (సిగ్గుపడుతూ) నాలాగ! 

నిజం నిష్టూరంగా ఉన్నా ఒప్పుకున్నావు! చాలా సంతోషం! నా మాటలు మరికొన్ని విను! 

చదువు మనిపికి చాలా అవసరం! పూర్వం కన్నా ఇప్పుడు మరీను! నేటి ఆధునిక ప్రపంచంలో చదువు 
లేకపోతే.... మనుగడ కుంటువడుతుంది. 


[సంపూర్ణ అక్షరాస్యత అంటే ఏంటి? దాన్ని సాధించడానికి మీ వంతు కృషి ఏం చేస్తారు? ] 


నేడు వాడుకలోకి వచ్చిన ఆధునిక పరికరాలైన స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటరు కేలక్యులేటర్లు, డిజిటల్‌ పరికరాలు ఇవేవి 
చదువురాని మనుషులు సక్రమంగా వాడ లేరు. 


రాముడు 
విశ్వం మాస్టారు 


రాముడు 


: ఇప్పుడు మీరు చెప్పినవన్నీ డబ్బున్నోళ్ళకి బాబూ! మాకెలాగా అటువంటి యంతాలుండవుగా! 

: నువు తప్పుగా నా మాటలు అర్థం చేసుకుంటున్నావు! ఒక్క యంత్ర పరికరాలు ఉపయోగించడానికే 
కాదు. చదువు వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి! చదువు వల్ల తెలివితేటలు పెరుగుతాయి. అంత 
సులభంగా ఎవరివల్లనూ మోసపోరు. మనలో నాగరికత పెరుగుతుంది. సంస్కారం అబ్బుతుంది. ఏది 
మంచి, ఏది చెడ్డ తెలుసుకోవచ్చు. ప్రయాణాలు హాయిగా చేసుకోవచ్చు. పుస్తకాలు చదివి జ్ఞానం 
పొందవచ్చు. పిల్లలను మంచిదారిలో పెంచవచ్చు. మంచి భవిష్యత్‌ను పిల్లలకు అందివ్వవచ్చు! 

: చదువువల్ల లాభాలు బాగానే చెప్పారు. కాని చదువు చెప్పించడానికి మా వద్ద డబ్బులేదు! పిల్లలకు 
చదువెలా చెప్పించగలం? 


౨066660066 66 0006660066 6666666 6/2) 6966666066 6600066600 ౭౭౭౭౭౭౭౪ 


విశ్వం మాష్టారు : ఈనాడు మీలాంటి పేదవారికి చదువుకొనే సదుపాయాలు ప్రభుత్వం ఉచితంగా కల్పిస్తుంది. మీ 
అప్పలరాజు శ్రద్ధగా చదువుకుంటే చాలు ఎంత చదువైనా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది! నీ 
కొడుకు కలక్టరో, డాక్టరో, ఇంజనీరో, పెద్ద సైంటిస్లో అయితే నీకు గొప్పకాదూ, అప్పలరాజు చదువుకోవడం 
వల్ల నీ కుటుంబ పరిస్థితి మారిపోతుంది. ఇప్పుడు నీవు అనుభవిస్తున్న పేదరికం నీ వంశం దరిదాపుల్లోకి 
రాలేదు. తెలిసిందా?! 

రాముడు : నాకంతా అర్థమయింది. ఒకటి రెండు అక్షరం ముక్కలు నేర్చుకుంటే జీవితానికి సరిపోదని బాగా 
చదువుకోవాలని ఇప్పుడు గ్రహించాను. నా కొడుకు కసురుకాయ కాకూడదు. పండు కావాలి. ముందు 
తరాలకు విత్తనాలు పండు అందించెటట్టు నా కొడుకు ముందుతరాలకు జ్ఞానాన్ని అందివ్వాలి! 
(అంతలో) 


[విద్య ప్రాధాన్యత గురించి తెలియజేయండి] 


అప్పలరాజు : అయ్యా! పశువుల్ని శాలలో కట్టేశాను (బయట నుంచి కేక వినిపిస్తుంది 

రాముడు : అప్పలరాజూ! ఇంట్లోకిరా! ఎవరొచ్చారో చూడు! (గట్టిగా అంటాడు లోపలకు అప్పలరాజు వస్తాడు. విశ్వం 
మాష్టారును చూస్తాడు) 

అప్పలరాజు : నమస్తే మాష్టారూ! (రెండు చేతులు జోడించి నమస్కరిస్తాడు) 

విశ్వం మాష్టారు : చిరంజీవ! (ఆశీర్వదించి) నీ గురించి వచ్చాను! నిన్ను బడికి పంపమని మీ నాన్నకు చెప్పడానికి వచ్చాను! 

అప్పలరాజు ; భలే! మా అయ్యకు చెప్పండి మాష్టారూ! నాకు చదువుకోవాలనుంది. మా అయ్యకది నచ్చదు! 
(నిష్టూరంగా తండ్రవైపు చూస్తాడు) 

రాముడు : నా వైపు అలా చూడొద్దు మరి! మాష్టారు అన్ని విషయాలు చెప్పారు! రేపటినుంచి బడికి వెళ్తువులే! నీ 
చదువుకు నేను ఏనాడు అడ్డురాను! నీ ఇష్టం! ఎంతవరకు నువ్వు చదవాలనుకుంటావో అంతవరకు 
చదువుకో! 


విశ్వం మాస్టారు : నేను చెప్పిన మాటలు ఫలించాయి! కసురుకాయలు కాలేదు నా మాటలు! రేపటి నుంచి బడికి వచ్చేయి 
అప్పలరాజూ! 
(విశ్వం మాష్టారు నిష్కమిస్తారు) 
అప్పలరాజు : (సంతోషంతో గంతులేస్తూ) 


అవ్వా! అయ్యా! చదువుకు పోతా! 
రేపటి నుంచి బడికి పోతా! 
పెద్ద చదువులే నే చదివేస్తా! 
విజ్ఞానాన్ని నే ఆర్జిస్తా! 
అవ్వా! అయ్యా! చదువుకు పోతా! 
రేపటి నుంచి బడికి పోతా! 


౨666660066 66 6066660066 66096666 6/గ్రైప్ర్ర్యాం 6666666066 6600066 66000666000606 


_ రచయిత పరిచయం : ఈ పాఠ్యభాగం “బాలబాటి మాసపత్రిక పుస్తకం నుండి గ్రహించబడినది. రచయిత 
గ“ శ్రీ బెలగాం భీమేశ్వరరావు గారు. వీరి తల్లిదండ్రులు బెలగాం రాజేశ్వరి, గంగారమ్‌ గార్లు. వీరు వృత్తిరీత్యా 
గ ఉపాధ్యాయులు. వీరు అనేక పుస్తకాలు రచించారు. వాటిలో పేర్కొనదగినవి 'చెట్లొస్తున్నాయ్‌ జాగ్రత్త (బాలల 

నవల), పాపం బంగారయ్య, చెట్లను పెంచుదాం, కొంగల తెలివి, అవసరాలు, ఎగురలేని పక్షులు, 
మంచికిమంచి మొదలైనవి. 


అక్షరాస్యత కార్యక్రమాల్లో పాల్గొనడం, బాలసాహిత్య శిక్షణ కార్యక్రమాలు వీరి వ్యాపకాలు. 


1  వినతద = సంభాషించండి ; 
1. చదువు కోవడం వల్ల ప్రయోజనాలేంటి? 
2. మీరు ఎవరికైనా చదువునేర్చుకునేందుకు సహాయం చేశారా? ఏ విధంగా? 


11 చదవండి - చర్చించండి - రాయండి. 
పదజాలాన్ని పెంపొందించుకుందాం. 
ఊడ్పుట = చీపురుతో శుభ్రము చేయుట; తోలుకెళ్ళుట = వెంటబెట్టుకొని వెళ్ళుట; బక్కలు = పశువులు; రాణించు = 
శోభించు; కసురు కాయలు = పచ్చి పిందెలు; ఇబ్బందులు = కష్టాలు; స్వయంగా = తమంతతాము; సంస్కారము = మంచి 
ప్రవర్తన; దరిదాపుల్లోకి = దగ్గరలోకి; 
Mm వినండి - చర్చించండి - రాయండి. 
అ) జవాబులు రాయండి. 
1) నిర్భంధ విద్య అంటే ..... 
2) విశ్వం మాష్టారు రాముడింటికి వచ్చిన కారణం. 
3) “బాల బాలికలకు విద్య అవసరం” .... 
4) అప్పలాజు చదివిన చదువు చాలు అని రాముడు భావించడంపై నీ అభిప్రాయం. 
5) విశ్వం మాష్టారు విద్య యొక్క అవసరాన్ని వివరించిన విధం. 
6) బాలురకు, కసురుకాయలకు కవిచెప్పిన పోలికలను సమర్థించండి. 
ఆ) ఎవరు ఎవరితో పలికిరి. 
1) “నీ మనవడు అప్పలాజు వున్నాడా?” 
2) “రామూడుూ! మాష్టుబాబొచ్చారు. 
3) “చిన్నప్పటి నుంచి పనుల్లో పెడితే పిల్లలు రాణిస్తారు.” 
4) “పంటకు ఎరువెలాగో మనిపికి చదువలాగ.” 


ఇ) ఖాళీలను కుండలీకరణంలోని సరియైన పదాలతో పూరించండి. 
(పనీపాటు, జ్ఞానం, బక్కలు, బడి, జ్ఞానం) 


1) చదువుకునే వయసులో __ కాయడమేమిటి? 
2) నేర్చుకుంటేనే మాలాంటివాళ్ళకు బతుకు. 
3) చదువు లేకపోతే కుంటు పడుతుంది. 
4) పుస్తకాలు చదివి పొందవచ్చు. 

5) రేపటినుంచి కి వచ్చేయి అప్పలరాజూ? 


౨666660066 66 0006660066 6606666 6/ర్రైగ్యేం 6666660666 6000666000 ౭౭౭౭౭౭౭౪ 


ఈ) 


ఉ) 


IV 


అ) 


వాక్యాలను సరియైన క్రమంలో అమర్చండి. 

1) పేదరికం నీ వంశం దరిదాపుల్లోకి రాలేదు. 

2) అప్పలరాజును బక్కలు కాయటానికి పంపిస్తున్నావట. 

3) చదువువల్ల తెలివి తేటలు పెరుగుతాయి. 

4) మీలాంటోళ్ళకు చదువవసరంకాని మాకేల బాబూ చదువు. 
5) నేనూ వాడి ధ్యాసలోనే ఉన్నాను. 

అరక్‌ ; 


1) ఆధునిక పరికరాలు 


స్వీయస్పందన : 


1) ఉచిత నిర్బంధ విద్య గురించి నీ అభిప్రాయం రాయుము. 


2) ఏ రాష్ట్రమయినా పూర్తి స్థాయి అక్షరాస్యతను పొందాలంటే నువ్వు ఇచ్చే సూచనలేమిటి? 


భాషావగాహన : 

కింది వాక్యములు ఏకాలమునకు చెందినవో గుర్తించి రాయండి. 
1) పెరట్లో కంచె బాగు చేస్తున్నాడు. 

2) నామాటలు తప్పుగా అర్థం చేసుకున్నావు. 

3) మంచి భవిష్యత్తును పిల్లలకు అందివ్వవచ్చు 


4) చదువు ఆపించి పనీపాటు నేర్పిస్తున్నాను. 


ఆ) ఈ కింది ఖాళీలను పూరించి సంధిసేరు రాయండి. 


1) + = చదువాపకు = 

2) చేస్తు + ఉన్నాడు = 

3) + = చదువవసరం = 

4) పండు + అయ్యేటప్పుడు = ఆ 


౨666660666 6606666006 66606666 6/గ్రైర్ర్రాం 6666666066 6600066 66000666000606 


ఇ) ఏ సమాసమో గుర్తించి రాయండి. 
కర్మధారయ సమాసము 


బహుదీహి సమాసము 


ద్వంద్వ సమాసము 
2) కసురుకాయలు ద్విగు సమాసము 
కర్మధారయ సమాసము 


ఈ) కింది వాక్యములు సామాన్య/సంశ్లిష్ట/సంయుక్తములలో ఏ రకమునకు చెందిననో గుర్తించండి. 
1 తేరిపార చూసి కేకవేసిన వ్యక్తిని అవ్వ గుర్తించింది 


2) వినయంగా చేతులు కట్టుకొని మాష్టారిముందు నిలబడ్డాడు 
3) మా అయ్యకు చదువులేదు. 
4) ఏది మంచి, ఏది చెడ్డ తెలుసుకోవచ్చు 
VT సృజనాత్మకత : 
1) బాల కార్మిక చట్టాన్ని గురించి వివరించండి. 
2) వయోజనవిద్యను గురించి, రాత్రిపాఠశాలల గురించి అంతర్జాలం సహాయంతో తెలుసుకొని రాయండి. 


VI లేఖన కౌశల్యాలు : 
అనధికార లేఖ : మీరు ప్రదర్శించబోవు కసురు కాయలు నాటికకు ఆహ్వానిస్తూ సోదరునకు లేఖ రాయి. 


నేనివినేర్చుకున్నా / తెలుసుకున్నా : 
1. ఉపాధ్యాయులు మరియు కుటుంబంలోని పెద్దలని అడిగి తెలుసుకోవడం. 
2. విద్యప్రాధాన్యత, ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సహాయసహకారాలు. 


* వివిధ భాషా పత్రికలను చదివి ఒకే వార్తను తులనాత్మకంగా పరిశీలించండి. 
5% స్ట * ప్రతిరోజూ వార్తా పత్రికలను చదవడం అలవరచుకోండి. ముఖ్యమైన, నచ్చిన అంశాలను నమోదు 
Wes చేసుకోవటం ప్రారంభించండి. 


ఉ.సూ.: నిరక్షరాస్యత నిర్మూలన గురించి ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను 
విద్యార్థులకు తెలియజేయండి. 


వి.సూ.: నిర్భంధ విద్య, వయోజన విద్య వంటి కార్యక్రమాలను గురించి తెలుసుకోండి. 100% 
అక్షరాస్యత సాధించిన రాష్ట్రాలను సఫలీకృత విధానాన్ని గురించి గ్రహించండి. మీ వంతు కృషి 
చేయండి. 


అంక 


౨666660066 6000666006 66606666 0/గ్రైగ్ర్ర్యం 6666660066 6600066 6000666000606 


చలి! చలి! చలి! 


ధనుర్మాసం ఉదయాన మంచు పొరలింకా 
విచ్చుకోలేదు. పొగమంచు బాగా కమ్ముకోటాన పదడుగుల 
దూరంలో ఉన్న చింతచెట్టు కూడా కన్పించటం లేదు. 
పదేళ్ళ రంగడు కృష్ణ స్నానానికి బయలుదేరాడు. 


చలి! చలి! చలి! 


“ఉహుహుహు€ ...” అంటూ వణికిపోయాడు 
రంగడు. రంగడికి ఓ సంగతి జ్ఞాపకం వచ్చింది. ఓసారి 
సూరన్న తాతని అడిగాడు. “చలి ఎక్కణ్ణించి వస్తుంది 
తాతా!” 


“ఎక్కణ్ణించో రావటమేమిట్రా.... నీ గుప్పిటలోనే 
ఉంటుంది చలి”” అన్నాడు సూరన్న. 


గుప్పిటలు విప్పేశాడు రంగడు. చలీ గిలీ 
పారిపోయింది. ఎగిరి గంతేశాడు. పరుగు పరుగున 
కృష్ణవొడ్డుకి వచ్చాడు. కృష్ణనిండా పొగమంచు - ప్రవాహం 
కస్పించటంలేదు. నీళ్ళలో వేళ్ళు పెడితే కొంకర్లు పోతున్నాయి. 
శరీరమంతా చల్లగా మంచుముద్దయి పోతోంది. రంగడు 
స్నానం చేయటానికి తటపటాయిస్తూ వొడ్డునే కూర్చుని 
నీళ్ళ పైన పేరుకున్న చలి పొరని చెదరు గొడ్తున్నాడు. 


ఇంతలో గుళ్ళోంచి శంఖం మోత ఏస్పించింది. 


“అమ్మో! వూరేగింపు బయలుదేరే వేళయింది” 
అనుకుంటూ చెంగున నీళ్ళలోకి దూకాడు రంగడు. బారలు 
బారలుగా ఈది ఇంకా లోపలికెళ్ళి బుడుంగున మునిగాడు. 


కృష్ణలోపల వెచ్చగా ఉంది. హాయిగా ఉంది. 
అమ్మకడుపులో ఉన్నట్లు నిశ్చింతగా ఉంది. కృష్ణ లోలోపల 
అలలు అలలుగా, వెచ్చవెచ్చగా వొళ్ళంతా ప్రేమగా 
నిమురుతోంది. రంగణ్లి ఓసారి వాళ్ళమ్మ వొళ్ళో 
పడుకోబెట్టుకుని వొళ్ళు నిమురుతూ “నువ్వుచక్కగా 
చదువుకొని గొప్పవాడివవ్వాలి అంటూ మౌనంగా చేతులతో 
రాస్తుంటే ఎంతో హాయనిపించింది. మళ్ళీ అంత సుఖంగా 
ఉంది కృష్ణ కడుపులో. అందుకే తనకి అమ్మ అంటే ఇష్టం! 
కృష్ణంటే ఇష్టం. 


మళ్ళీ గుళ్ళో శంఖం మోగింది. 


“అయ్య బాబోయ్‌! వేళయిపోతుంది” అంటూ 
గబగబా వొడ్డుకొచ్చాడు. వొడ్డుకి వచ్చీ రావటంతోటే మళ్ళీ 
చలి చుట్టు ముట్టేసింది. గజగజ వణకుతూ తుండు 
పిండుకుంటూ “నేను తప్ప ఇంకెవరూ ఇంత చలిలో స్నానం 
చెయ్యలేరు” అనుకుంటూ పక్కకి చూస్తే ఓ అరవై ఏళ్ళ 
ముసలమ్మ తనలాగే స్నానం చేసి చీర పిండుకుంటోంది. 
ఆశ్చర్యం వేసింది. ఆ అవ్వ చలికి వణకటం కూడా లేదు. 
అలా చూస్తున్న రంగడితో అవ్వ అంది. “నాయనా! నాకు 
కళ్ళు మసకలు. కొంచెం ఈ రాళ్ళు దాటిస్తావా?” 
సమాధానం కూడా చెప్పకుండా చేయందించాడు రంగడు. 
రంగడు అవ్వనే చూస్తున్నాడు. ముఖంనిండా పచ్చగా 
పసుపు రాసుకుంది. నుదటిమీద పెద్ద కుంకం బొట్టు. 
వెండి జలతారులా పెద్ద జుట్టు. రాళ్ళు 
రంగడడిగాడు “అవ్వా మీదే ఊరు.” 

ఇంతలో గుళ్ళో మళ్ళీ శంఖం మోత. 

అవ్వచెప్పే సమాధానం వినకుండా “నే వెళ్ళొస్తానవ్వా!” 
అంటూ పరుగు పరుగున ఇంటికొచ్చేశాడు రంగడు. 

ఇంటికొచ్చీ రావటంతోటే లాగూ చొక్కా తగిలించుకుని 
“అమ్మా! నేను వూరేగింపు కెళ్తున్నా!” అని దొడ్లో ఉన్న 
తల్లికి ఓ కేక పెట్టి వీధిలోకొచ్చి పడ్డాడు. వీధిలోని తనీడు 
పిల్లల్నందర్నీ పేరు పేరునా పిలిచి పదిహీనుమంది జట్టుతో 
గుళ్ళోకి పరుగెత్తాడు. 

దేవుణ్ణి పల్లకీలో వేంచేపు చేశారు. సన్నాయి మేళంతో 
వూరేగింపు బయలుదేరింది! పెద్ద బజారునిండా ముగ్గులు. 
ఆ ముగ్గులమీద పసుపు కుంకుమలు. ఆ పసుపు 
కుంకుమల నడుమ గొబ్బెమ్మలు. ఆ గొబ్బెమ్మల తలల్లో 
బంతిపూలు. పల్లకీ హారతి ఉన్న చోటల్లా ఆగుతోంది. 
దేవుడికి హారతి ఇస్తున్నప్పుడు సన్నాయి ఆగిపోగా భజన 
సాగుతోంది. ప్రతి ఇంటిముందు పిల్లలు కూడా హారతి 
కళ్ళకద్దుకుంటున్నారు. నివేదన చేసిన రేగిపళ్ళు పంచిపెట్తే 
టక టక నమిలేస్తున్నారు. అలా నాలుగు వీధులూ పల్లకీతో 
తిరుగుతూ ఎన్ని హారతులు కళ్ళ కద్దుకున్నారో! ఎన్ని 


దాటిసూ 
ee.) 


౨666660666 6000666600 6666096666 6/7) 6666666066 6600066600 0666000606 


రేగుపళ్ళు నమిలారో? పళ్ళు పులిసిపోయాయి. 

చల్లమ్మగారింటి దగ్గర హారతి ఇస్తుంటే రంగడు 
పక్కకి తప్పుకున్నాడు. ఎందుకంటే ఓ రోజున చల్లమ్మ 
అప్పడాలు ఎండబెట్టింది. రంగడు వెళ్ళి “నాకో అప్పడం 
ఇవ్వవా?” అన్నాడు. చల్లమ్మ ఒకటిచ్చింది. 

అది ఎడం చేతిలో పెట్టుకుని “మా అమ్మకో!” 
అన్నాడు. 

““నీకిచ్చింది కాక మీ అమ్మకు కూడానా ఫో” అంది. 


రంగడికి చెడ్డ కోపమొచ్చింది. చల్లమ్మని ఇంట్లోకి 
పోనిచ్చి అప్పడాలన్నీ కుప్పపోసి ముక్కలు ముక్కలుగా తొక్కి 
పరుగెత్తుకొచ్చాడు. ఆ తర్వాత పెద్ద గొడవై తల్లి వెళ్ళి 
క్షమాపణ చెప్పుకోవటంతో సరిపోయింది. అప్పటి నుంచి 
చల్లమ్మని చూస్తే రంగడికి భయం. ఆ సంగతి తెలిసిన 
వాళ్ళందరూ రంగడు “మా అమ్మకో?” అని అడగక 
ముందే రెండు ఇస్తారు. 

పిల్లల సరదా అంతా వూరేగింపు మీద కాదు. దేవుడు 
గుళ్ళోకి తిరిగి ఒచ్చిం తర్వాత పెట్టే దధ్యోజనం మీద. 
ప్రసాదం పంచి పెడ్తుంటే పిల్లలు ఒకటే గోల. ఇంట్లో చద్ది 


ఎన్నిసార్లు చేసుకుంటాం కాదు. కాని ఆ రుచి రాదేం!” 
“దధ్యోజనం రుచి అంతా కరివేపాకులో ఉందిరా!” 
అన్నాడు రంగడు. 
“పులిహోర రుచి అంతా తిరగమోత మిరపకాయలో 
ఉందిరా” అన్నాడు ఇంకొకడు. 


రంగడి వంతు వచ్చింది. ఒకచేత్తో చద్ది పెట్టించుకుని 
రెండోచెయ్యి చూపించి “మా అమ్మకో?” అన్నాడు. 
అర్చకుడు నవ్వుకుని రెండో చేతిలో కూడా పెట్టాడు. 
రంగడు సంబరంగా మెట్లుదిగి వస్తుంటే మెట్టకింద పొద్దున్న 
కృష్ణదగ్గర కన్పించిన అవ్వ కనిపించింది. 

“నాయనా! కళ్ళు కానను, పైకి వెళ్ళలేను. కొంచెం 
ప్రసాదం పెట్టరా!” అంది. 

రంగడు చిక్కులో పడ్డాడు. అమ్మకీ, తనకీ ఉంది 
ప్రసాదం. 


“మా ఇంటికి రా అవ్వా అన్నం పెట్టిన్తా” అన్నాడు. 


“అన్నమెందుకురా! అయ్య ప్రసాదం కావాలిగాని” 
అంది అవ్వ. రంగడు కాదనలేక తన ప్రసాదం అవ్వచేతుల్లో 
పెట్టి ఇంటికి పరుగెత్తుకొచ్చాడు. 


6666066606 66 0666066666 660 66666 6(్రైగ్త్ర్యం 6 6669666666 6006600660 6600660606 


గుమ్మంలో స్నానంచేసి నుంచున్న తల్లి చేతిలో 
ప్రసాదం పెట్టాడు. “మరి నీకో?” అంది. తల్లి “నాది గుళ్లో 
ఓ అవ్వకిచ్చేశా'” అన్నాడు రంగడు. “మరయితే ఇది 
నువ్వు తీసుకో” అంది తల్లి. “కాదు నీకే” అన్నాడు 
రంగడు. కాదు కాదని కొడుకుచేత బలవంతాన తినిపించింది 
తల్లి. 


వినండి - చర్చించండి - రాయండి. 

1 అవగాహనా కృత్యాలు : 

ఎవరు ఎవరితో అనిరి. 

1) “నీ గుప్పిట్లోనే ఉంటుంది చలి.” 


అ) 


3) “నాకో అప్పడం ఇవ్వవా” 
ఆ) తప్పొప్పులు గుర్తించి రాయండి. 


1) సన్నాయి మేళంతో వూరేగింపు బయలుదేరింది ( 


3) ఆ పసుపు కుంకుమల నడుమ గొబ్బెమ్మలు. ( 
5) కొడుకు చేత బలవంతాన తినిపించింది తల్లీ. ( 
7) అవ్వ చలికి వణకడం కూడా లేదు ( 
9) రంగడు అవ్వనే చూస్తున్నాడు. ( 


సరైన క్రమంలో రాయండి. 
1) చెంగున నీళ్ళలోకి దూకాడు రంగడు. 


ఇ) 


3) వొడ్డుకి రావటంతోనే మళ్ళీ చలి చుట్టుముట్టేసింది. 


11 అభిప్రాయవ్యక్తీకరణ : 
1) నది ఆత్మకథను సొంత మాటల్లో రాయండి. 


షో న న YY నో 


“పసాదం రుచి కరివేపాకులో 
ఉంటుందమ్మా” అంటూ కరివేపాకు తల్లి నోటికందించాడు 
రంగడు. 


రంగడి తల్లి నవ్వుతూ కరివేపాకు చప్పరిస్తూ కొడుకుని 
వొళ్ళోకి తీసుకుని నిమిరింది. రంగడికి కృష్ణమ్మ కడుపులో 
స్నానమాడినట్లనిపించింది. 


అంతా 


2) “కొంచెం ఈరాళ్ళు దాటిస్తావా” 
4) “నాది గుళ్ళో ఓ అవ్వకిచ్చేశా” 


2) ఇంతలో గుళ్ళోంచి డప్పుల మోత విన్సించింది. ( 
4) ప్రసాదం పంచి పెడ్తుంటే అందరూ ఒకటే గోల ( 
6) అమ్మని చూస్తే రంగడికి భయం ( 
8) అందుకే తనకి అన్న అంటే ఇష్టం. ( 
10) కృష్ణలోపల చల్లగా ఉంది. ( 
2) పదేళ్ళ రంగడు, కృష్ణ స్నానానికి బయలుదేరారు. 
4) నీళ్ళలో వేళ్ళు పెడితే కొంకర్లు పోతున్నాయి. 


2) ఈ పాఠం ద్వారా నీవుగ్రహించిన జీవన కౌశల్యాలు పట్టికగా రాయండి. 
3) పాఠంలోని వివిధ పరిచ్చేదాలలో గ్రహించిన విలువలు వ్యక్తపరచండి. 


స్వీయస్పందన : 


1) 'చల్లమ్మని చూస్తే రంగడికి భయంి.... మీ సౌొంతమాటల్లో రాయండి. 
2) గుడివద్ద్ధ అవ్వకు, రంగడికి మధ్య జరిగిన సంభాషణ మీ సొంత మాటల్లో రాయండి. 
3) నీవు ఎవరికైనా చేసిన సహాయాన్ని నీ సొంతమాటల్లో రాయుము. 


IV లఘుటీక రాయండి : 
1) దేవుని ఊరేగింపు. 
2) రంగడి తల్లి చల్లమ్మకు క్షమాపణ చెప్పిన విధం. 


3) రంగడు, అవ్వకు ప్రసాదం పెట్టిన విధం. 


తయ 


౨666660666 6606666006 66606666 6/గ్రైర్స్రెం 6666660666 6000666600 0666000606 


నేపథ్యం 
ఆ ఈ చిత్రం దేనికి చిహ్నం - చర్చించండి. ఎత్తి చూపండి. పాటించండి 


ఆ కింది చిత్రకథను గమనించండి. మీరు జంతువులు సైతం ఐకమత్యంగా ఉంటే ఎంత లాభామో కింది 
చిన్నప్పుడు చదువుకున్నదే. కథను కథలో చెప్పిన విధానాన్ని గమనించండి. 
తరగతిలో చెప్పండి. అందులోని నీతిని 


దా 09 అబూ వ అ YHOO అ లాయి. 
“గోదావరీ తీరమందు గొప్ప బూరుగు వృక్షము సర్వవిధముల విచారింపని పని చేయరాదు 
గలదు. అందు నానా దిక్కులనుండి వచ్చి చక్కంగా విచారించి చేసినపనికి హాని 
ఆ 
పక్షులు రాతి వసించు ఎ యెప్పటిీకి రాదు.” అని 
చుండును. ఒకనాడు అ చెప్పగా విని యొక 
వేకువ లఘుపతనక / కపోతవృద్ధము 
మను వాయసము జ : ల నవ్వి 
a 

మేలుకొని aN WE క యిట్లనియె. 
చెట్టుకింద 3 ః క “ఆ! యివి 

te యేటిమాటలు? 
సంచరించుచున్న ఆశి: ఒక 
వేటగాన్ని జూచి, యిక్కట్టు 
వీండు వచ్చినచోట వచ్చినప్పుడు వృద్ధుని 
నిలువదగదు. జాగు చేయక యీ మాట వినవలసినది. వినుండు. 
చోటు విడిచి పోవలెనని యత్నము స్థానాస్థానములు వివేకింపక సర్వత్ర 
చేయుచుండగా వాడావృక్షమునకు యిట్టివిచారము పెట్టుకోరాదు. 
సమీపమందు నూకలు చల్లి వల పన్ని పోయి కొటమాలినశంకలు తెచ్చుకొని భోజనము 
చేరువ పొదలో దాగి పొంచి చూచుచుండెను. మానుకోవచ్చునా? మానుకొని యేలాగున 
అనంతరము చిత్రగ్రీవుడను కపోతరాజు నింగిని బ్రతుకవచ్చును? ఈర్వ్యాళువు, 
సంచరించుచు నేలమీంది నూకలు చూచి తనతోడి జుగుప్పావంతుడు, నిస్సంతోష్కి క్రోధనుండు, 
కపోతములతో నిట్లనియె. “ఈ నిర్జన వనమందు . నిత్యశంకితుండు, పరభాగ్యోపజీవియు ననువా 

Jp 


రాజుగురు దుఃఖభాగులని నీతికోవిదులు 
చెప్పుదురు. అనయా విని కపోతములన్ని నేల 
వ్రాలను. 


నూకలు రా నిమిత్తమేమి? మన మీ నూకల 
కాశపడరాదు. 


“ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన ; 
స్నేహితుడు” - ఎందువల్ల? అనంతరము పావురము లన్ని వలలో దగులుకొని 


౨666660066 6000666006 66696666 6/ర్రైగ్రెం 6666666066 6600066600 ౭౭౭౭౭౭౭౪ 


కపోత వృద్ధమును జూచి “నీవు అన్నియు తెలిసినవాండవని 
భ్రాంతిపడి నీమాటలను విని యీవిపత్తు తెచ్చుకొంటిమి. 


| పోత వృద్ధమును గూర్చి చిత్రగ్రీవుడన్న మాటలు. | 


అని కపోతములు నిందింపలా విని 
చిత్రగ్రీవుండిట్లనియె. “ఇది యీతనిదోషము గాదు. 
అపదలు రా౭గలప్పుడు మంచి సహితము చెడుగగుచున్నది. 
మనకాలము మంచిదికాదు. ఊరక యేల యీతని 
నిందించెదరు? ఈతండు తనకుందోచినది చెప్పినాండు. 
అప్పుడు మన బుద్ధి యేమయ్యె? ఆపద వచ్చినపుడు 
తప్పించుకొను సాధనము విచారింపవలె గాని యీ 
మాటలవల్ల ఫలమేమి? విపత్కాలమందు విషయము 
కాపురుష లక్షణము. కాంబట్టి యిప్పుడు ధైర్యము 
తెచ్చుకొని ప్రతీకారము చింతింపుండు. ఇప్పటికి నా కొకటి 
తోంయచున్నది. మీరందజు పరాకు లేక వినుడు. 


క్‌ “ఐకమత్యమే మహాబలం” వివరించండి. | 


ఒక్కసారిగా మన  మందజము  వలయెత్తుకొని 
యెగిరిపోవుదము. మన మల్పులము; మనకీ కార్యము 
సాధ్యమవునా యని విచారింపంబనిలేదు. సంఘీభవించి 
యెంతటి కార్యమయిన సాధింపవచ్చును. గడ్డి పరకలు 
సహితము వెంటిగా నేర్పడి మదపుటేనుంగును బంధించు 
చున్నవి. మీరు విచారింపుండు. దీనికంటె మంచిసాధనము 
మీబుద్ధికి. దగిలెనా యది చేయుదము.” అనిన విని 
“మీరు చెప్పినదే సరి; యింతకంటె మంచిసాధనము 
లేదని” చెప్పి పావురములన్ని విచిత్రముగా గగనమార్గమున 
కెగిరను. అప్పు డావ్యాధుండు వెణుగుపడి “యీపక్షులు 
గుంపుగూడి వలయెత్తు కొనిపోవుచున్నవి. నేల వాలగానే 
పోయి పట్టుకొనియెదంలాకి. యని చింతించి మొగము 
మీంది కెత్తుకొని జెప్పవేయక చూచుచు నవి పోవు 
దిక్కునకయి క్రిందనే పోవు చుండెను. 


1 వినండి = సంభాషించండి 4౪ 
1) “కలిసి ఉంటే కలదు సుఖం.” 


2) మీరు చదివిన నీతికథలను గూర్చి తరగతిలో చర్చించండి. 


1 చదవండి - ఆలోచించండి - రాయండి. 
పదజాలాన్ని సెంపాందించుకుందాం. 


వాయసము=కాక్సి వజువాత = తెల్లవారురూమున/ఉదయమున; తెరువరి = బాటసారి; హాని = అపాయము; కొరమాలిన 
శంకలు = పనికిరాని సందేహాలు; క్రోధనుడు = కోపశీలుడు; నిత్యశంకితుడు = ఎప్పుడూ అనుమానించు వాడు; పరభాగ్యోపబీవి 
= ఇతరులమీద ఆధారపడి బతుకు వాడు; తగులుకొని = చిక్కుకొని; వినయము = తెల్లబోవుట; కాపురుషలక్షణము = 
తెలివితక్కువ వారి లక్షణము; ప్రతీకారము =ప్రతిక్రియ; వ్యాధుడు = వేటగాడు. 


౨666660666 6006666006 66606666 6/్ర106 6666666066 6600066 6000666000606 


అ) 


ఆ) 


ఇ) 


ఈ) 


IV 


వినండి - చర్చించండి - రాయండి. 

i) జవాబులు రాయండి. 

1) లఘుపతనకము బూరుగ వృక్షమును వదలి వెళ్ళవలెనని అనుకొనెను. 

2) నేలపై నున్న నూకలను చూచిన చిత్రగ్రీవుడు తన మిత్రులతో పలికిన పలుకులు. 
3) కపోతములన్ని నేలపై వ్రాలుటకు కారణము. 

4) _ కపోతములు వృద్ధకపోతమును నిందించిన విధము. 

5) పావురములు వ్యాధుని బారినుండి తప్పించుకొనిన విధము. 


ii) పూరించండి : 


ఘటన 
వృద్ధకపోతము మాటలు వినుట 


చిత్రగ్రీవుని హితబోధ 


ఎవరు, ఎవరితో అనిరి. 

1) వీడు వచ్చిన చోట నిలువదగదు. 3) ఆ! ఇవి యేటిమాటలు. 

2) ఈ నిర్జన వనమందు నూకలు రానిమిత్తమేమి? 4) ఎవ్వడు బుద్ధిమంతుడో వాడు వృద్దుడు. 
కింది అల్లికను పూరించండి. 


వరుస క్రమంలో అమర్చి రాయండి. 

1) పావురములన్నీ విచిత్రముగా గగన మార్గమున కెగిరెను. 
2) విస్మయము కాపురుష లక్షణము. 

3) మనమందరము వలఎత్తుకొని పోవుదము. 

4) వృద్ధకపోతము మాటలు విని పావురములన్ని నేల వ్రాలెను. 
5) మనమీ నూకల కాశపడరాదు. 


స్వీయస్పందన : 

1) “ఐకమత్యమే మహాబలము” -- అను సామెతపై మీ అభిప్రాయం తెలియ చేయండి. 

2) _వృద్ధకపోతమును వావురములు నిందించుట సమంజసమా? కాదా? మీ సొంతమాటల్లో రాయండి. 
3) “చితగీవుడు కపోతరాజు -- అతనిలోని నాయక లక్షణాలు తెలియ చేయండి. 


౨666660666 6000666006 66606666 6/2) 0909009009౭౭9 ౭౭౭౭౭౭౭ ౭౭౭౭౭౭౭౪ 


అ) 


ఆ) 


ఇ) 


ఈ) 


ఉ) 


ఊఊ) 


భాషావగాహన : 
కింది అర్థముగల పదాలను పాఠంలో వెదకి రాయండి. 
1) దాగి 2) ఆకాశము 3) బాటసారి 4) అనుమానము 5) తెలివి తక్కువవారు. 


వచనాలు గుర్తించండి : 


బి కూల = య్‌ 
ఇ 55=_ 
ఖకరు= గో 


కింది వాక్యములు ఏకాలములో ఉన్ననో గుర్తించి రాయండి. 


1) వృద్ధుడు 


1) ఈ పక్షులు వల ఎత్తుకొని పోవుచున్నవి. 
2) మనమందరము వలఎత్తుకొని ఎగిరిపోవుదము. 


3) వాయసము పొదలో దాగి చూచుచుండెను. 


పట్టిక పూరించండి : 


కింది విగ్రహవాక్యాలను, సమాసనామములతో జతపరచండి. 
1) బూరుగు అనుపేరుగల వృక్షము అ) విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము 
2) కపోతములకు రాజు ఆ) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము. 


3) వృద్ధమైన కపోతము ఇ) ద్విగు సమాసము 


HHH 


4) ఆరు సంఖ్యగల దుఃఖభాగులు ఈ) షష్టీ తత్పురుష సమాసము. 


కింది వాక్యములు సామాన్య/సంగ్లిష్ట/ సంయుక్త వాక్యములలో ఏరకమునకు చెందినవో రాయండి. 
1) గోదావరీ తీరమందు బూరుగు వృక్షము కలదు. 
2) విపత్కాలమందు విస్మయము కాపురుష లక్షణము కాబట్టి ధైర్యముతో ప్రతీకారము చింతింపుడు. 


3) వ్యాధుడు నూకలు చల్లి, వలపన్ని, పోయి పొదలో దాగి పొంచి చూచుచుండెను. 


౨666660066 66 0066660066 66096666 6/ర్రైద్రెం 6666666066 66000666 000666000606 


బు) గీతగీసిన ప్రత్యయాలు ఏవిభక్తులో రాయండి. 


1) పావురములు అన్నీ గగన మార్గమున ఎగిరెను. 


2) వాయసము పొదలోదాగి చూచుచుండెను. 


VI సృజనాత్మకత : 
1) మీరు ఆపదలో చిక్కుకుంటే ఏంచేస్తారో ఊహించి రాయండి. 


2) ఈ పాఠం ద్వారా మీరు గ్రహించిన నీతిని వివరించండి. ఇటువంటి మరికొన్ని కథలను సొంతమాటల్లో రాయండి. 


చదువుదాం - తెలుసుకుందాం 
గ్రాంధిక భాష/వ్యావహారిక భాషల తారతమ్యతను పరిశీలించండి. 


గోదావరీ తీరమందు గొప్ప బూరుగు వృక్షము కలదు. అందు నానాదిక్కుల నుండి వచ్చి పక్షులు రాత్రి వసించు 
సరిడుసు. జకనాతు ఎకునా అలు పత నకును న తుసపతు లుకు చెట్టు కంట సంచరించుచున్న కిరాతుని జూచి 
వజువాత లేచి వీనిమొగము జూచితిని. నేడేమి కీడు రాగలదో తెలియదు. వీడు వచ్చిన చోట నిలువదగదు. జాగుసేయక 
యీచోటు విడిచి పోవలెనని యత్నము చేయుచుండగా వాడా వృక్షమునకు సమీపమందు నూకలు చల్లి వలపన్ని పోయి 


చేరువ పొదలో దాగి యుండెను. 
వ్యావహారిక భాష 
గోదావరి ఒడ్డున పెద్ద బూరుగు చెట్టు ఉన్నది. దానిపై అన్ని దిక్కుల నుండి పక్షులు రాత్రివచ్చి చేరుచుండెను. ఒకనాడు 
లఘుపతనకము అనుపేరు కల కాకి ప్రొద్దుననే లేచి, చెట్టు కింద తిరుగుచున్న కిరాతకుని చూచెను. ప్రొద్దుననే లేచి వీని 
ముఖము చూచితిని. ఈ రోజు ఏమి ఆపద రాబోవుచున్నదో తెలియదు. ఆలస్యము చేయకుండా ఈ చోటు విడచి పోవలెను 
అని ప్రయత్నము చేయుచుండగా అతడు ఆచెట్టు దగ్గరలో నూకలు చల్లి వల పన్ని దగ్గరలోని పొదలో దాక్కొనెను. 


VI లేఖన కౌశల్యాలు : 
1) కథాలేఖనం : 
కింది అంశముల ఆధారంగా కథను రాయండి. 


రామయ్య అడవికి వెళ్ళుట గొడ్డలి నదిలో పడుట దిగులుపడి ఒడ్డున కూర్చుండుట 


జల దేవత ప్రత్యక్షం బంగారు గొడ్డలి వెండిగొడ్డలి 
రామయ్య నిరాకరించుట చివరకు రామయ్య గొడ్డలిని దేవత ఇచ్చుట రామయ్య ఆనందం 


(్రి 


2) నివేదిక లేఖనం : 
కింది అంశాల ఆధారంగా మీ పాఠశాల వార్షికోత్సవ నివేదిక రాయండి. 


అంశాలు : 


వార్షికోత్సవం జరిగిన తేది | త విచ్చేసిన ముఖ్య అతిథి | 9 వేదిక | 
ఇ బహుమతి ప్రదానం | ఇ పదర్శించన కార్యక్రమములు | ఇ ముఖ్య అతిథి ఉపన్యాసం | 
ప్రై అందులో చాలా బాగున్నవి | తై వందన సమర్పణ | 


3) ప్రకటన లేఖనం : 
కింది సూచనా ఫలకంలోని ప్రకటనను క్షుణ్ణంగా చదివి దాని కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 


సూచనా ఫలకం 
జీవనదానం గురించి తెలుసుకుందామా! 


ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత సగటున ఆరు లేక ఏడుగురికి బతుకు ఇవ్వవచ్చును. దీనిపై మన రాష్ట్రప్రభుత్వం 
“జీవనదానం అనే కార్యక్రమం చేపట్టింది. మార్గదర్శకాలు రూపొందించింది. చనిపోయాక మనిషి తన 
శరీరంలోని దాదాపు 200 అవయవాలు, టిష్యూలను దానం చేయవచ్చును. అనగా కళ్ళు, గుండె, కాలేయం, 
మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, క్లోమం, పెద్ద ప్రేగు, చిన్నపేగు ఎముకల ములుగ (బోన్‌మ్యారో) ను దానం 
చేయవచ్చును. మనిషి చనిపోయాక అవయవాలమార్పిడి కొన్ని గంటల్లో జరిగిపోవాలి. గుండె ఆగిపోతే కళ్ళు, గుండె 
కవాటాలు వంటివి 6 నుండి 24 గంటల్లో సేకరించవచ్చును ప్రమాదాలలో బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించిన వారి 


అవయవాలు గుండెను 4 గంటల్లో 3 కాలేయాన్ని 10/12 గంటల్లో , మూత్రపిండాన్ని oA గంటల్లో సేకరించాల్సి 
=౨అరండ! 
బ్రతికుండగానే అవయవాలు రక్తసంబంధీకులకు అనగా అమ్మ నాన్న, సోదరి, సోదరులకు, పిల్లలకు, భార్యకు 
ఇవ్వాలంటే ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. ఇతరులకు ఇవ్వదలచిచనో ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అన్ని 
వయస్సుల వారు ఈ అవయవదానం చేయవచ్చును. 
“నేత దానం మరోజీవికి వెలుగు దానం 
అవయవాల మార్పిడి మరోప్రాణికి ఊపిరి” 


పై ప్రకటన దేని గురించి ఇవ్వబడింది? 

ఏయే అవయవాలను దానం చేయవచ్చును? 

ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరెవరికి అవయవదానం చేయవచ్చును? 

అవయవదానం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమమేది? 

(బెయిన్‌డెడ్‌గా ప్రకటించిన వారి అవయవాలను వినియోగించాలంటే ఎన్ని గంటల్లో సేకరించాలి? 


ప lo 


నేనిది నేర్చుకున్నా/తెలుసుకున్నా. 
1. గ్రాంధిక, వ్యావహారిక భాషల్లోని తారతమ్యము. 
2. ఐకమత్యమే మహాబలం. 


అమా గంగకి వ్యాననాతిత భావత్రత్‌ ప పసన అవనిలా విద్యార్థులకు 


పరిచయం చేయండి. వ్యావహారిక భాషోద్యమాన్ని గురించి తెలపండి. 


Mle er 
[a] శ్ర G55198 


౨666660666 6606666006 66696666 6/ర్రెర్ర్రొం 6666666066 6600066 66000666000606 


నేపథ్యం 


జనుల వాడుకలోని ఈ కథను మీ మాటలలో వివరంగా 
చెప్పండి. 

పోతన భాగవతంలో శ్రీమహావిష్ణువు గజేంద్రుని ఆర్తనాదం 
విని, శంఖచక్రాదులు గ్రహింపక హుటాహుటిన బయలుదేరెనని 
వ్రాసెను. 

శ్రీనాథుడు: చక్రాయుధం తీసుకొనక, గరుడుని అధిరోహింపక 
బయలుదేరి ప్రయోజనమేమి? 

పోతన : (నవ్వి ఊరుకొనెను) 

[శ్రీనాథుడు తన ఇంటి అరుగుపై కూర్చుని ఉండగా... పోతన 
పెరటిలోనికి వెళ్లి బావిలో ఒక పెద్ద బండను వేసి అయ్యో! మీ బిడ్డ 
బావిలో పడెననెను. వెంటనే శ్రీనాథుడు పరుగు పరుగున అచ్చటికి 
వచ్చి నా బిడ్డకేమైనది, ఎక్కడ వాడు అని కంగారుపడసాగెను.] 

పోతన: అయ్యా! భయపడవద్దు. అడుగో మీ బిడ్డడు 


ఆడుకొనుచున్నాడు. సరేగానీ హుటాహుటిన ఇచ్చటికెందులకు 
వచ్చిరి? 

శ్రీనాథుడు: బిడ్డ బావిలో పడెనని కేకవేసితిరే రక్షించుకొనుటకు 
వచ్చితిని. 

పోతన: మరి తాడుగాని, నిచ్చెనగాని తెచ్చితిరా! 

శ్రీనాథుడు: బిడ్డ ప్రాణములకు హానియని తెలియగానే ఏమియు 
తోచలేదు. వెనువెంటనే ఇచటికి రావలెనని మాత్రమే తట్టినది. 

పోతన: ఇప్పుడు అర్థమైనదా ఆ శ్రీహరి గజేంద్రుని ఆర్తనాదం 
విని శంఖచక్రాదులు_ గ్రహింపక హుటాహుటిన ఎట్లు 
బయలుదేరెనాయని? 

దంతా ఇలా ఎప్పుడైనా ఎవరైనా మాటలతో సున్నితంగా 
దెబ్బకు దెబ్బ వేయటం చూశారా.ఇప్పుడు కొందరు ప్రసిద్ధ 
రచయితలు మాటలతో ఎలా ఆడుకున్నారో చూడండి. 


నవరసాల్లో హాస్యం ఒకటి. హాస్యం లేని జీవితం 
ఊహించలేము. హాస్యభరితమైన మాటలు వింటే అన్ని 
మరచివోయి కడుపుబ్బ నవ్వుకుంటాం. జంధ్యాల గారన్నట్లు 
నవ్వడం ఒక భోగం. నవ్వించడం ఒక యోగం. నవ్వలేక 
పోవడం ఒక రోగం. 


క్ష్‌ సూక్తి చతురోక్తి వీటికి గల భేదం ఏమిటి? కై 


హాస్యం అనే పదానికి పర్యాయంగా చమత్కారం. 
చెణుకు, ఛలోక్తి, విసురు మొదలగు అనేక పదాలు 
వాడుకలో ఉన్నాయి. అయితే అందరూ చమత్కారంగా 
మాట్లాడలేరు. కొంతమంది చమత్కారంగా 
మాట్లాడుతున్నట్లుగా మనల్ని ఏదోమాట విసురుగా 
అనిబాధిస్తారు. మన బాధ వాళ్ళకు ఆనందాన్ని కలిగిస్తుంది. 
ఈ విధంగా కాకుండా ఎవరైనా ఒక జోక్‌ వేసినా, వేసినవారు 
ఎదుటి వారు కూడా ఆనందంగా నవ్వుకుంటే అది అసలైన 
చమత్కారం. ఆరోగ్యవంతమైన హాస్యం. 

మన సాహిత్యంలో హాస్యానికి పెద్దపీట వేసిన 
మహనీయులు ఎందరో ఉన్నారు. విశ్వనాథ సత్యనారాయణ, 


మొక్కపాటి నరసింహశాస్త్రి, గుర్రం జాఘవా, స్థానం 
నరసింహారావు మొదలగువారు. సుప్రసిద్ధులు. ఆంగ్ల 
సాహిత్యంలో బర్నాడ్‌షా, మార్కుట్వెయిన్‌, జోయి బిషప్‌ 
వంటి మహానీయులు ఎందరో హాన్యాన్ని పండించారు. 
ఒకసారి వేదులవారు, విశ్వనాథ సత్యనారాయణ 
వారి ఇంటికెళ్లారు. మేడ మీద పిల్లలు ఎగిరి గంతులు, 
కేకలు వేస్తూ ఆడుకుంటున్నారు. వేదుల వారికి పిల్లలు 


౨066660066 6600666006 66606666 6/ర్రైర్రెం 6666660666 6000666006 66000606 


అల్లరి చేయడం నచ్చలేదు. అందుకని తనే స్వయంగా 
పిల్లలను కేక వేద్దామని మేడపైకి వెళ్ళబోయారు. విశ్వనాథ 
వారికి బహుశ అది ఇష్టం లేక “నీవు ఎందుకు వెళతావయ్యా 
వద్దు వెళ్ళకు” అన్నారు. ఆయన అలా “నిర్మొహమాటంగా 
తనను వద్దనడానికి వేదులవారు కష్టపడ్డారు. ఆ విషయం 
ఆయనకు తెలియ చెప్పాలి. ఎదురుగా ఉన్నది మహాకవి 
కాబట్టి కాస్త చమత్కారంగా చెప్పాలి. అందుకని ఒక్క క్షణం 
ఆలోచించి “పైన ఏమన్నా పిచ్చి ఆసుపత్రి ఉన్నదా?” 


అందుకని నన్ను వెళ్ళవద్దు అంటున్నారా! అని కొంటెగా 
అడిగారు. 


మహాకవి ఏమైనా తక్కువ తిన్నారా. ఎంత పొరపాటు 
పడ్డావయ్యా వేదులా! పైన పిచ్చి ఆసుపత్రి ఉంటే నిన్ను 
ఎందుకు వెళ్ళొద్దు అంటానయ్యా బాబూ! అన్నారట. ఇద్దరికీ 
తమ ప్రసంగం నచ్చి విరగబడి నవ్వుకొన్నారు. 

ఢిల్లీ ఆంధ్ర సంఘం వారు విశ్వనాథ సత్యనారాయణ 
గారిని ఒకసారి ఘనంగా సన్మానించారు. ఆ సందర్భంగా 
ఆయన ఢిల్లీ వెళ్ళారు. అప్పుడు పార్లమెంటు 
సభ్యులుగావున్న తెన్నేటి విశ్వనాథంగారు కూడా 
సన్మానసభకు వచ్చి పాల్గొన్నారు. సభ ముగిశాక తెన్నేటితో 
విశ్వనాథా “మనిద్దర్నీ కలిపితే ముచ్చటైన ముక్త పద గ్రస్త 
అలంకారం అవుతుంది” అన్నారట ఛలోక్తిగా తెన్నేటి 
విశ్వనాథం - విశ్వనాథ సత్యనారాయణ. 


| జీవితంలో హాస్యం ప్రాధాన్యత వివరించు. కై 


మొక్కపాటి నరసింహశాస్త్రి పొరుగూరు వెళ్ళినపుడల్లా 
పూటకూళ్ళ ఇంట్లో భోజనం చేస్తుంటారు. ఆ పూటకూళ్ళ 
ఆమె ఒక కుక్కను ఎంతో ప్రేమగా పెంచుతున్నది. 
మొక్కపాటి వారికి ఆకుక్క అలా ఇంట్లో అటు ఇటూ 
తిరగడం నచ్చలేదు. ఆమె కుక్క పట్ల చూపే ప్రేమను కాస్త 
హేళన చేద్దామనే ఉద్దేశ్యంతో “ఏమమ్మా! కుక్కను 
నువ్వుచాలా ప్రేమగా _చూసుకుంటున్నావల్లై ఉంది 
అన్నారంట. అందుకు ఆమె ఏదోబాబూ ఇంతవరకు అలాగే 
జరిగింది. కాని నువ్వు వచ్చిన దగ్గరనుండి దాని 


ఆలనాపాలనా చూడడానికే నాకు సమయం చిక్కడం లేదు 
అన్నది. విసురు వెనక్కివచ్చి నరసింహశాస్త్రి గారికే తగిలింది. 

ఒకసారి భారీ యెత్తున మద్రాసులో కవిసమ్మేళనం 
జరుగుతోంది. ఆహ్వానితులైన కవులంతా వేదిక 
నలంకరించారు. వారిలో కవిసామ్రాట్‌ విశ్వనాథ, దేవులపల్లి, 
కపికోకిల జాషువా, కవికోకిల: దుస్వ్యూరి రామిరెడ్డి అలకా 
కొందరు ప్రముఖులు వున్నారు. మొదటినుంచి రామిరెడ్డి 
గారితో జాషువాగారికి సాన్నిహిత్యం హెచ్చు. వారిద్దరూ 
పక్కపక్కనే చేరి మాట్లాడుకుంటున్నారు. 


వారిద్దరినీ చూచిన విశ్వనాథ “పక్షులు రెండూ ఒక 
చోటికి చేరాయే” (ఇద్దరూ కవికోకిలలు) అని చమత్కరిస్తే 
వెంటనే జాషువాగారు- 

“కిరాతుడి కన్నుఇంకా పక్షుల మీదనే వున్నదే” అని 
తిరుగుదెబ్బ తీశాడు. (కిరాతుడు క్రౌంచపక్షిని కొట్టడం 
రామాయణ రచనకు దారితీసింది.) 


| 'నవ్వు-ఇతరులను నవ్వించు” దీని ఆంతర్యమేమి? | 


స్థానం వారి సమయస్ఫూర్తి సంబంధించిన ఒక 
సంఘటన. అనకాపల్లిలో శ్రీకృష్ణ తులాభారం ప్రదర్శన 
జరుగుతోంది. స్థానం నరసింహారావుగారు సత్యభామగా, 
గోవిందరావు రుక్మిణిగా నటిస్తున్నారు. రుక్మిణి కృష్ణుణ్ణి 
తులసిదళంతో తూచే దృశ్యం వచ్చింది. రుక్మిణి తులసిదళం 
పుచ్చుకొని భక్తి భావంతో 


౨666660666 6000666600 6666096666 6/ర7)6 6666666066 6600066 6000666000606 


ఫలమో, ఘనరసంబో పత్రమో 
గొనుచు భక్తి నిన్ను గొలుచు వారికీవు 
వశుడగుటయే సత్యమేని 

ఈ తులసిదళము నిన్ను తూచుగాక! 


అని తక్కెడలో పెట్టింది. కాని సాంకేతిక లోపం వలన 
కృష్ణుడి సిబ్బి పైకి లేవలేదు. వెంటనే జనం గొల్లు మన్నారు. 
నటులు తెల్లబోయారు. అపుడు స్థానం వారు “అక్కా! 
భర్తకు పట్టిన దుస్థితి తలచుకొని నీధ్యానం నిలకడ 
తప్పినట్టుంది. మనసు లగ్నం చేసుకొని మళ్ళీ తులసిదళం 
వెయ్యి” అన్నారు. రుక్మిణి పద్యం వాడుతూ తులసిదళం 
త్రాసులో ఉంచకముందే ఈసారి కృష్ణుడుపైకి లేచాడు. 


లాఫింగ్‌ క్షబ్బులు అని వేటిని అంటారు? వాటి 
ప్రయోజనాలు ఏంటి? 


జనం మళ్ళీ గొల్లుమన్నారు. నటుల పరిస్థితి చూసి 
స్థానం వారు వెంటనే అందుకు అక్కా నీభక్తి మధ్యలోనే 
పరాకాష్ట నందుకొన్నది చూశావా అని సమర్థించారు. 


హాన్యానికి, చతురతకు అమెరికన్‌ రచయిత మార్కు 
ట్వెయిన్‌ పేరొందాడు. ఆయనకు ఒకసారి ఒక పుస్తకం 


కావలసివచ్చింది. పొరుగింటి ఆసామికి ఆ పుస్తకం పేరు 
చెప్పి అది మీవద్ద ఉన్నదా? అని అడిగాడు. వెంటనే అతడు 
ఉన్నది కావాలంటే మీరు దాన్ని నా లైబ్రరీలో కూర్చుని 
మాత్రమే చదువుకోవలసి అన్నాడు. 
మార్క్‌ట్వెయిన్‌ అప్పటికి ఏమీ మాట్లాడలేదు. కొన్నాళ్ళకు 


ఉంటుంది 


ఆ పొరిగింటి ఆసామికి లాన్‌ మౌవర్‌ కావలసి వచ్చింది. 
(అంటే ఆరుబయట ఉన్న గడ్డిని కత్తిరించి చదును చేసే 
పనిముట్టు) వెంటనే మార్క్‌ట్వెయిన్‌ అది కావాలంటే 
మీరు మా లాన్‌ మీద దానిని సంతోషంగా ఉపయోగించు 
కోవచ్చు అని జవాబిచ్చాడు. 


ఇలాంటిదే మరో సంఘటన చూడండి. అమెరికన్‌ 
హాస్యనటుడు బోయి బిషప్‌ టెలివిజన్‌లో “టునైట్‌షో” అనే 
కార్యక్రమం నిర్వహించేవాడు. ఈయనకు అభిమానుల 
బెడద ఎక్కువగా ఉండేది. బోయి బిషస్‌ నడుస్తుండగా 
ఒకావిడ అతన్ని మీరు బోయి బిషప్‌ కదూ అని అడిగింది. 


బిషప్‌ ఆవిడని వదిలించుకుందామని “లేదు అలా 
కనిపిస్తానంతే' 


ఆటోగ్రాఫ్‌లకి అలవాటు పడ్డ ప్రాణం కాబట్టి వెళ్ళబోతూ 


అన్నాడు చాలా వినయంగా. కాని 


ఆగి మీరు బోయి బిషప్‌ అభిమానా అని ప్రశ్నించాడు. 
“లేదు అలా కనిపిస్తానంతే” అని ఠపీమని జవాబు 
వచ్చింది. చమత్కారంగా మాట్లాడడం అందరికీ 
చేతకాకపోవచ్చు. అయితే మన నిత్య జీవితంలో 
చమత్కారంగా మాట్లాడేవారు కూడా ఎదురవుతుంటారు. 
మన మనస్సు నొప్పించని వారి సంభాషణా చాతుర్యం 
కోసం వారి స్నేహాన్ని మనం కోరుకోవచ్చు. 


౨666660666 6000666600 6666096666 6/ర్రెర్రొం 6666660666 6000666006 66000606 


I చదవండి - ఆలోచించండి - రాయండి. 
పదజాలాన్ని సెంపాందించుకుందాం. 
హేళన = ఎగతాళి; సమయస్ఫూర్తి = సమయానికి తగినట్లు; పరోకొప్యః = పతాకస్థాయి/ ఉన్నతస్థాయి. 


అ 


కృత్యము : 


అ) కింది వాక్యాల్లోని తప్పొప్పులను గుర్తించండి. 

1) విశ్వనాథవారు వేదుల వారింటికి వెళ్ళారు. 

2) వేదుల వారికి పిల్లలు అల్లరిచేయడం నచ్చలేదు. 
3) పైనేమన్నా పిచ్చాసుపత్రివుందా? అన్నారు వేదుల. 
4) 


జ బ్‌ బ్‌ బా 
స ఆలా ఆతా ఆ 


ఇద్దరికీ తమప్రసంగం నచ్చలేదు. 


ఇ) కింది పదాలను సొంత వాక్యాలలో ఉపయోగించి రాయండి : 


1) వెర్నొనాహాటకు 
2) చమత్కారము : 
ఈ) స్వీయస్పందన : 
విశ్వనాథవారు పిచ్చాసుపత్రి ఉంటే నిన్నెందుకు వెళ్ళొద్దంటాను” అనటంలోని చమత్కారం నీసొంతమాటల్లో 
తెలియజేయి. 
1 వినండి - చర్చించండి - రాయండి. 
అ) జవాబులు రాయండి. 
1) “అసలైన చమత్కారము” - వివరించండి. 
2) స్థానం వారి సమయసూర్తి. 
3) “లాన్‌మౌవర్‌ను మా లాన్‌పైనే ఉపయోగించండి”. అనటంలోని హాస్యం. 


ఆ) ఎవరు, ఎవరితో అనిరి. 


1). నీవు ఎందుకు వెళతావయ్యా! వద్దు అణ అణ 
2) కుక్కను నీవు చాలాప్రేమగా చూసుకుంటున్నావల్లె వుదిష ౫ ౧ 
3) “పక్షులు రెండూ ఒక చోటికి చేరాయే” [౬ uu > 
4) మనసు లగ్నం చేసి మళ్ళీ తులసీదళం వెయ్యి. <<  -—(_ ౧) 


౨666660666 6600666600 6666096666 6/ర్రైర్భొం 6666666066 66000666 6000666000606 


ఇ) కింది ఖాళీలను అర్థవంతమైన పదాలతో పూరించండి : 


1) పైన ఏమన్నా వున్నదా? 

2) తెన్నేటి విశ్వనాథం గారుకూడా కి వచ్చి పాల్గొన్నారు. 

3) జోయీబిపప్‌ టెలివిజన్‌లో అనే కార్యక్రమం నిర్వహించేవారు. 

4) నిత్యబీవితంలో గా మాట్లాడేవారు కూడా ఎదురవుతుంటారు. 
ఈ) కింది సంఘటనలను, ఆయా రచయితలతో జతచేయండి. 

1) పిచ్చాసుపత్రి సంభాషణ అ) మొక్కపాటి నరసింహారావు. 

2) పూటకూళ్ళ సంఘటన. ఆ) మార్క్‌ట్వెయిన్‌ 

3) కవికోకిల చమత్కారం ఇ) వేదుల, విశ్వనాథ 

4) లాన్‌ మౌవర్‌ ఘటన ఈ) విశ్వనాథ సత్యనారాయణ. 


1 స్వీయస్పందన: 
1) దూరదర్శన్‌లో ప్రసారమయ్యే నీకు నచ్చిన తెలుగు హాస్య కార్యక్రమాన్ని గురించి రాయుము. 
2) దిన, వార, మాన పత్రికల్లో వచ్చే ఛలోక్తులను సేకరించి ఆల్బమ్‌ తయారుచేయండి. 

IV భాషావగాహన : 


అ) పర్యాయపదాలు రాయండి. 


1) హాస్యము 2) ఇష్టము 3) అర్థము 4) స్నేహము 
ఆ) కింది పదాలను విడదీసి, సంధులతో జతపరచండి.: 

1) చతురోక్తి టా అ) యడాగమసంధి 

2) భారీయెత్తున ___________ ఆ) ఉకారసంధి 

3) చేస్తుంటారు _____ ౪) గుణసంధి 


ఇ) కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి, సమాస నామములను రాయండి. 


1 కనమ్మేళనం [ =] 
2) పెద్దపీట స 4 
3) అంనాపాన  _ _ టా 


ఈ) సామాన్య/సంక్లిష్ట/సంయుక్తములలో ఏ రకమునకు చెందినవో రాయండి. 
1) మేడమీద పిల్లలు ఎగిరి గంతులు, కేకలు వేస్తూ ఆడుకుంటున్నారు. 
2) హాస్యానికి, చతురతకు అమెరికన్‌ రచయిత పేరొందాడు. 
3) ఆపుస్తకం పేరుచెప్పి, అది మీవద్ద ఉన్నదా అన్నాడు. 

ఉ) కింది వాక్యాలను చదివి, వాక్యాంగాలను రాయండి. 
1) పూటకూళ్ళ ఆమె కుక్కను ప్రేమగా పెంచుతున్నది. 
2) స్థానంవారు భామాకలాప నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. 
3) ఢిల్లీ ఆంధ్రసంఘంవారు విశ్వనాథవారిని సన్మానించారు. 


౨666600666 6006666006 66696666 6/00) 6666666066 6600066600 ౭౭౭౭౭౭౭౪ 


17 సృజనాత్మకత: 
1) హాస్యము నిత్యజీవితంలో ఎంతవరకు అవసరమో నీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయి. 
2) తెలుగు, మరారీ, ఆంగ్ల భాషలలోని హాస్యరచనలు [గ్రంథాలయం నుండి సేకరించి చదవండి. 
3) మీరు స్వయంగా కొన్ని ఛలోక్తులు రాయండి. 


లేఖన కౌశల్యాలు : 

గద్య అవగాహన : 

కింది గద్యభాగాన్ని చదివి 5 ప్రశ్నలు రాయండి. 

తన కొడుకుని టీచర్లందరూ ఉత్తమ విద్యార్థి అని పొగడుతుంటే పొంగిపోయింది ఓ తల్లి. ఆ తల్లి క్రమశిక్షణ, ఉపాధ్యాయులు 
చెప్పిన విద్యాబుద్ధులు ఆ అబ్బాయిని మంచి మార్గంలో నడిపాయి. అతను పాఠ్యపుస్తకాలే కాకుండా భారత, భాగవత 
పురాణాలు చదివేవాడు. తోటి విద్యార్థులతో వాటిలోని ఆసక్తికరమైన విశేషాలు చెప్తూ వాళ్ళలో ఆసక్తిని రేకెత్తించేవాడు. 
అతన్నిచూసి వాళ్ళంతా తాము కూడా బాగా చదవాలనుకునేవారు. ఒకసారి ఒక ఇంగ్లీషుదొర వాళ్ళపాఠశాల చూడ్డానికి 
వచ్చాడు. అతని మంచి నడవడికని గమనించి ఖరీదైన పుస్తకాన్ని బహుకరించాడు. అప్పట్నించి అటువంటి పెద్దపెద్ద 
పుస్తకాలన్నీ చదివెయ్యాలని ఎంతో ఉబలాటపడ్డాడు. అతనికి పుస్తకాలంటే అంతప్రేమ. 


3) 4) 
5) 


ప్రశ్నలు 1) 2) 


2) సంక్షిప్త లేఖనం : 

కింది పరిచ్చేదాన్ని చదివి, మూడోవంతుకు తగ్గించి రాయండి. 

వ్యాయామం అనగానే వ్యాయామశాలలు గుర్తుకువస్తాయి. కాని వ్యాయామశాలలకు వెళ్ళకుండా 
కూడా మనం అనేక పద్దతులలో వ్యాయామం చేయవచ్చు. నడవటం, జాగింగ్‌ చేయటం, సైకిలు త్రొక్కటం 
-- ఇవన్నీ వ్యాయామ పద్ధతులే. నడవటం, జాగింగ్‌ చేయటం వలన కాలికండరాలు బలిష్టంగా 
తయారవుతాయి. రక్తప్రసరణ బాగా జరుగుతుంది. సైకిల్‌ త్రొక్కడం వలన కాలి కండరాలు, వీవు, 
భుజపుకండరాలు దృఢపడతాయి. ఇవి అందరికి అందుబాటులో ఉన్న వ్యాయామ పద్ధతులు. 

ఇవి కాకుండా బాలబాలికలు వ్యాయామశాలలకు కూడా వెళ్ళినదో మరికొన్ని వ్యాయామ పద్ధతులను 
నేర్చుకొనవచ్చును. వ్యాయామ పద్దతులను నేర్చు స్థలములను “వ్యాయామశాలలు” అంటారు. వీటినే 
“తాలింఖానాలు” అని కూడా అంటారు. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దలవరకూ అందరూ అక్కడకు వెళ్ళి 
వ్యాయామ పద్ధతులను నేర్చుకోవచ్చును. ప్రతిరోజు వ్యాయామము చేసిన కండలు బాగా దృఢపడతాయి. 
నరములలో పటుత్వము ఏర్పడుతుంది. వ్యాయామము చేయునపుడు తప్పనిసరిగా బలాన్ని ఇచ్చే 
అహారాన్ని, వేళప్రకారం పాలు, పండ్లు, ఆకుకూరలు మొదలైన వాటిని తప్పనిసరిగా తీసుకోవలెను. 


నేనివి నేర్చుకున్నా: 

1. హాస్యము నిత్య జీవితములో ఎంత అవసరమో గ్రహించాను. 

2. తెలుగు సాహిత్యంలోని ప్రసిద్ధ హాస్యకవుల రచనలు చదివి, చమత్కార రచనలలోని స్వారస్యం 
(గ్రహించాను. 


మూ దాటు మూరల రామకృష్ణ వరిట వార రంల వం. 


విద్యార్థులకు పరిచయం ఇయండి: 


Oran 
ఖ్‌ ఖో GT1LHAY 


౨6666606 666 6066660066 6606666 6(10)6 6666666066 66000666 000666000606 


నేపథ్యం 


ఆ విద్య విలువను తెలియజేసే కింది పద్యాన్ని చదివి దాని అర్థాన్ని 
తరగతిలో వివరించి చెప్పండి. 

ఆ దొరలు దోచలేరు దొంగ లెత్తుకపోరు 
భ్రాతృజనము వచ్చి పంచుకోరు 
విశ్వవర్ధనంబు విద్యాధనంబురా 
లలిత సుగుణజాల తెలుగుబాల. 
జాతీయ సాక్షరతా మిషన్‌ (National Literacy Mission) 
గురించి విన్నారా! దీనిని గురించి అంతర్జాలంలో చదవండి. 


ఆ 'వయోజన విద్య” - అంటే ఏమిటి. ఉపాధ్యాయుల సహాయంతో 
చర్చించండి. 
ఆ సీవెప్పుడైనా నీ చుట్టు పక్కల వారికి ఎవరికైనా చదువు 
నేర్పావా! 
చదువు నేర్చుకోవడానికి వయసేమి అద్దురాదని, పట్టుదలతో 
సాధించలేనిది ఉండదని ఈ పాఠ్యభాగంలో నిరూపించింది ఒక 
అమ్మమ్మ. ఎవరీ అమ్మమ్మ? ఆమె ఎవరి అమ్మమ్మ? ఏమా కథా 
కమామిషు? చూద్దామా మరి! 


అప్పుడు నా వయసు పన్నెండేళ్లు. మా అమ్మమ్మ, 
తాతయ్య గారింట్లో వుండేదాన్ని, వాళ్ళున్నది ఉత్తర 
కర్నాటకలోని ఓ పల్లెటూర్లో. ఇప్పట్లా అప్పుడు రవాణా 
సౌకర్యాలు ఎక్కువగా వుండేవి కాదు. ఉదయం రావాల్సిన 
వార్తాపత్రిక సాయంత్రానిక్కాని వచ్చేదిగాదు. 
త్రివేణి ఆ రోజుల్లో ప్రఖ్యాత కన్నడ రచయిత్రి. 
అద్భుతంగా రాస్తుందాఐడ. అఐడ రచన సులభంగా 
అర్థమయ్యేది. 
చదువుకోవడానికి వయసుతో సంబంధం లేదు. 
నివరించు. 


అప్పుడు 'కర్మవీరి అనే పత్రిక వచ్చేది. అందులో 
ఆవిడ రాసిన “కాశీయాతి అనే కథను సీరియల్‌గా 
వేసేవారు. కథ ఒక ముసలావిడ “కాశీయాత్ర చెయ్యాలనే 
గాఢమైన కోరికకు సంబంధించింది. ఆ కథలో ఒక అనాథ 
యువతి వుంది. ఆమె పెళ్ళి చేసుకోవాలనుకుంది. 


పెళ్లి చేసుకునేందుకు డబ్బుండదు. ముసలావిడ 
జాలితో తను కాశికి పోయేందుకు కూడబెట్టుకున్న డబ్బంతా 
ఇచ్చేస్తుంది. “ఈ అనాథయువతి ఆనందం కాశీవిశ్వనాథుణ్లో 
పూజించడం కంటే ముఖ్యమైంది” అంటుందావిడ. 

మా అమ్మమ్మ క్రిస్టక్క, ఎన్నడూ బడికివోయి 
చదవలేదు. ప్రతి బుధవారం పత్రిక వచ్చేది. రాగానే 
తరువాత కథ చదివి వినిపించేదాన్ని. కథవింటూ ప్రపంచాన్నే 


మరచిపోయేది. విన్న తరువాత కథంతా పొల్లుపోకుండా 
తిరిగిచెప్పేది. 

కొత్త కథాభాగం విన్న తరువాత గుడిలో తన 
స్నేహితుల మధ్యకు చేరేది. మేం 
దాగుడుమూతలాడుకునేవాళ్ళం. కథను గురించి ఆవిడ 
స్నేహితులతో చర్చించేది. ఆ కథ గురించి అంతగా ఎందుకు 
మాట్టాడుకునేవాళ్లో నాకప్పుడు తెలిసేది కాదు. ఒకసారి 
బంధువులతో కలిసి పొరుగూళ్లో పెల్దికళ్లాను. 


ఊరికి తిరిగొచ్చి అమ్మమ్మను చూచాను. ఆవిడ 
కళ్లవెంట నీరు కారుతున్నది. ఎంత కష్టమొచ్చినా కన్నీరు 
పెట్టేదికాదు. నాకాశ్చర్యమేసింది. ఏం కారణమై వుంటుంది? 
నాకు దిగులుపట్టుకుంది. 


పిలలం 
జాసి 


“అవ్వా! నువ్వు బాగున్నావు కదా? అంతా బాగుంది 
కదా?” అడిగాను. కన్నడంలో “అవ్వి అంటే “అమ్మి అని 
అర్థం. నేనామెను “అవ్వి అంటాను. 

ఆమె తలవూపిందిగాని మాట్లాడలేదు. ఎందుకోలే 
అనుకొని తరువాత ఆ విషయం మరచాను. 


రాతి భోజనాలైంతరువాత అందరం డాబా మీద 
పడుకున్నాము. వేసవికాలం పూర్ణచంద్రుడు ఆకాశంలో 
వెలుగుతున్నాడు. 

అవ్వ వచ్చి నాప్రక్కన కూచున్నది. ప్రాయంగా నా 
నొసలు నిమిరింది. ఆవిడ యేమో చెప్పాలనుకుంటున్నదని 
అర్థమైంది. 


౨666660066 6000666600 6666669666 6/00) 666 6666006666 00 0666000666 000606 


““ఏమవ్వా!”” అడిగాను. 

నా చిన్నతనంలోనే అమ్మ చనిపోయింది. నా 
ఆలనాపాలన చూచేందుకు, సలహాలిచ్చేందుకు ఎవరూలేరు. 
ఆరోజుల్లో ఆడపిల్లలకు చదువనవసరమని అనుకునేవాళ్లు. 
నన్ను బడికి పంపలేదు. చిన్నతనంలోనే పెళ్ళిచేశారు. పిల్లలు 
పుట్టారు. తీరికలేకుండా పోయింది. తరువాత మనుమలు, 
మనుమరాళ్ళు వచ్చారు. వాళ్ళకు వండటం, పట్టడం చాలా 
సంతోషంగా వుండేది. అప్పుడప్పుడు చదువుకోలేదని 
బాధపడేదాన్ని. అందుకే నాపిల్లల్ని వాళ్ల పిల్లల్ని బాగా 
చదివించాలని నిర్ణయించుకున్నాను.” 

నాకు పన్నేండేళ్లు. అమ్మమ్మకు అరవైరెండేళ్ళు. ఈ 
అర్థరాత్రి తన జీవితకథ నాకెందుకు చెబుతున్నట్టు? ఆమె 
అంటే నాకు మహాయిస్టం. ఈ కథ చెప్పడానికి ఏదో 
కారణంవుందని నాకు తెలుసు. ఆమె ముఖంలోకి 


చూచాను. సంతోషంగా లేదు. కళ్ళవెంట నీరు కారుతున్నది. 
ఆవిడ చాలా అందంగా, ఎప్పుడూ నవ్వుముఖంతో 


వుంటుంది. అప్పటి ఆమె విషాదవదనం ఇప్పుడుగూడా 
నాకళ్లక్కడుతుంది. ముందుకు జరిగి ఆమె చెయ్యి- 
పట్టుకున్నాను. 

““ఏడవడమెందుకవ్వా! వద్దు. అసలు సంగతేమిటి? 
నేనేమైనా చెయ్యాల్నా?” అన్నాను. 

“అవును, నువ్వు సహాయం చెయ్యాలి. '“కర్మవీరి 
మామూలుగా వచ్చింది. నువ్వులేవు. పత్రిక తెరచాను. 
“కాశీయాత్ర కథ బొమ్మ చూచాను. కాని చదవలేకపోయాను. 
నేను చదువుకొనివుంటే ఎంత బాగుండేది! నువ్వు త్వరగా 
వస్తావని, చదివి వినిపిస్తావని వెయ్యికళ్ళతో ఎదురుచూచాను. 
అసలావూరికే వచ్చి నీ చేత చదివించుకోవాలనుకున్నాను. 
ఊళ్లో ఎవర్నయినా చదవమని వుండొచ్చును కాని ఎందుకో 
నాకిష్టం లేదు. అస్వతంత్రంగా, నిస్సహాయంగా వున్నట్లని 
పించింది. మనకు డబ్బుంది. స్వతంత్రంగా వుండలేకపోతే 
డబ్బెందుకు?” 


| “మనసుంటే మార్గముంది” - వివరించు. | 


ఏం చెప్పాలో తెలీలేదు. అవ్వ ఇంకా 
a చెప్పింది. 


: య రేపట్నించి కన్నడం అక్షరాలు 
నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. బాగా 
కష్టపడతాను. సరన్వతిపూజ నాటికి 


' పూర్తిచేస్తాను ఆరోజు నాకయి నేను నవల 
| చదవాలి. స్వతంత్రంగా వుండాలనిపిస్తున్నది.” 
ఆమె ముఖంలో నిర్ణయంతో కూడిన 
క నమ్మకం కనిపించింది. నవ్వాను. 
“అరవైరెండేళ్ళ ముసలమ్మవి. అక్షరాలు 
నేర్చు కోవాలనుందా అవ్వా! 
తెల్లబడింది. చర్మం ముడతలుబడ్డది. 
కళ్లకద్దాలొచ్చాయి. వంటిల్లే లోకం నీకు .....” 


జుట్లంతా 
© 


ఆకతాయితనం. పెద్దామెను గేలిచేశాను. 
ఆమె చిరునవ్వు నవ్వింది. 

“మంచి పని చెయ్యాలని 
నిర్ణయించుకున్నాను. ఎలాంటి ఆటంకాలనైనా 
దాటుతాను. అందరి కంటి ఎక్కువగా 


౨666660066 66 0066660066 66696666 6/గ్రర్సెం 99900900౭౭900 ౭౭౭౭౭ ౭౭౭౭౭౭౭౪ 


కష్టపడతాను. నిజంగా కష్టపడతాను. నేర్చుకునేందుకు 
వయసడ్డం కాదు.” 


| “కష్టీఫలి”-సోదాహరణంగా తెలియజేయండి. | 


మర్నాడే చదువు చెప్పడం ఆరంభించాను. అవ్వ 
అద్భుతమైన విద్యార్థిని. హోంవర్కు అద్భుతంగా చేసింది. 
చదువుతుంది, మళ్లీ మళ్లీ చదువుతుంది. రాస్తుంది, 
ఒప్పగిస్తుంది. 

నేనామెకు ఏకైక ఉపాధ్యాయినిని. ఆమె నా ప్రప్రథమ 
విద్యార్థిని. ఏదో ఒకరోజున నేను టీచర్నవుతానని, 
వందలమంది విద్యార్థులకు కంప్యూటర్‌ సైన్సు బోధిస్తానని 
ఆనాడు తెలీదు! 

యధాప్రకారం దసరా వచ్చింది. అప్పటికి “కాశీయాత్ర” 
పుస్తకరూపంలో వచ్చింది. ఆ నవలను రహస్యంగా కొన్నాను. 


రచయిత్రి పరిచయం : 


అమ్మమ్మ నన్ను పూజ గదిలోకి రమ్మన్నది. ఓ స్టూలు 
మీద కూచోబెట్టింది. లంగా, జాకెట్టు గుడ్డ బహుమానంగా 
ఇచ్చింది. 

నాకు ప్రేమగా పాఠాలు చెప్పిన టీచరువి. ఇప్పుడు 
ఏ నవలనైనా సునాయాసంగా చదవగలను. ఇప్పుడు నేను 
స్వతంత్రురాలిని. ఇదంతా నీ వల్లనే జరిగింది. నా టీచర్ను 
గొరవంచడం నా ధర్మం అన్నది. 


నేను ఆమె పాదాలు పట్టుకొని ప్రతి నమస్కారం 
చేశాను. మొట్టమొదటి విద్యార్థికి నా బహుమతి 
నందించాను. 

“కాశీయాత్ర”, నవల. రచయిత్రి త్రివేణి ప్రచురణ 
కర్త అంటూ గడగడా చదివేసింది. 

నా విద్యార్థిని అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణురాలైంది. 


సుధామూర్తిగారు 1950లో కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కనరా జిల్లాలో 


జన్మించారు. సుధామూర్తి కంప్యూటర్‌సైన్స్‌లో ఎమ్‌.టెక్‌. చేశారు. ఆమె ఇప్పటికే ఎన్నో నవలలు, 
యాత్రావిశేషాల పుస్తకాలు, కథల పుస్తకాలు రచించారు. ఆమె ఇది వరలో వ్రాసిన “Wise and 
otherwise” అను పుస్తకము 13 భారతీయ భాషలలోకి అనువదింపబడింది. “జ్ఞానం - పరిజ్ఞానం” 


పేరుతో తెలుగులో వెలువడింది. 


ప్రస్తుత పాఠ్యభాగమైన “అమ్మమ్మచదువు” సుధామూర్తిగారి “హౌ ఐ టాట్‌మై గ్రాండ్‌ మదర్‌ 
టు రీడ్‌ అదర్‌ స్టోరీస్‌” అను పుస్తకం నుండి (గహింపబడినది. దీనిని తెలుగులోకి ద్వారక గారు 


అనువదించిరి. 


1 చదవండి - ఆలోచించండి - రాయండి. 
1) మీ ఇంట్లోని వయోవృద్ధులు, వారి అక్షరాస్యత. 
2) నిరక్షరాస్యులకు నీవు సహాయపడిన విధం. 
3) విద్యావశ్యకత. 


4) ప్రతి ఒక్కరూ మరొకరికి విద్యను నేర్పాలి (620% one teach one). 


1 వినందీ - చర్చించండి - రాయండి. 


అ) జవాబులు రాయండి. 


1) ముసలావిడ కాశీయాత్రకు వెళ్ళలేకపోవటానికి గల కారణం. 


2) రచయిత్రి అమ్మమ్మకు కథ చదివి వినిపించింది. 


3) అవ్వ తాను అస్వతంత్రంగా, నిస్సహాయంగా ఉన్నానని ఎందుకు భావించింది? 


4) అవ్వ మనమరాలికి తన చిరకాల వాంఛను ఏమని తెలియ పరిచింది. 


5) అమ్మమ్మ స్వతంత్రురాలినయ్యానని ఎప్పుడు భావించింది. 


౨066660066 6000666600 6666696666 6/00) 6666666066 6600066 60000666000606 


ఆ) 


ఇ) 


IV 


ఎవరు, ఎవరితో అనిరి. 


1) 
2) 


అవ్వా! నువ్వు బాగున్నావు కదా? 3) స్వతంత్రంగా వుండలేకపోతే డబ్బెందుకు. 
నా పిల్లల్ని బాగా చదివించాలని నిర్ణయించుకున్నాను. 4) అక్షరాలు నేర్చుకోవాలని ఉందా అవ్వా! 


కింది వాక్యాల్లోని తప్పాప్పులను గుర్తించండి. 


1) 


అనాథ యువతి ఆనందం కాశీవిశ్వేశ్వరుని పూజించటం కంటే ముఖ్యమైంది. 


( ) 
2) అవ్వ అంటే అత్త అని అర్థం ( ) 
3) ఆ రోజుల్లో ఆడపిల్లలకు చదువు అవసరం అని భావించేవారు. ( ) 
4) అవ్వ అక్షరాలు నేర్చుకోవాలని నిర్ణయించుకుంది. ( ) 
స్వీయస్పందన : 
1) అవ్వ చదువు నేర్చుకోవాలను కోవటం పట్ల నీ అభిప్రాయం తెలియజేయి. 
2) స్త్రీ విద్యా ప్రయోజనం గురించి రాయండి. 
స్వయం పరివారం సమాజం శం 
భాషావగాహన : 
అ) వ్యతిరేక పదాలు పాఠ్యభాగం నుండి వెదకి రాయండి. 
1). సాయంత్రము లా 
పన కాక 
ఏ +... స్వతంత్రము. 
ఆ) వాచకములను గుర్తించి రాయండి. 
1) అవిడ | 2)గుడి |ఇలఅమ్మమ్మ[ |ఖనునమడు[ | 
5) వతిక_____|అనరన్వతి[ | బొమ్మ విద్యార్థిని | 
ఇ) కింది వాక్యములు ఏకాలమునకు చెందినవో రాయండి. 
1) నాకు దిగులు పట్టుకుంది. 
2) చంద్రుడు ఆకాశంలో వెలుగుతున్నాడు. 
3) నేను ఆమె చేయి పట్టుకున్నాను. 
4) రేపటి నుంచి అక్షరాలు నేర్చుకోపోతున్నాను. 
ఈ) సంధులు జతచేయండి. 
1) కష్టమొచ్చిన 7 అ) ఇకారసంధి 
2) అత్యుత్తమ సా అ) వృద్ధిసంధి 
3) అప్పుడప్పుడు న ఉకారస 
) అప్పుడప్పు ఫీ ఇ) కారసంధి 
4) నేర్చుకోవాలని నీ ఈ) ఆమేడిత సంధి 
5) ఏకైక గూ ఉ) యణాదేశ సంధి 


౨666660666 6600666600 6666696666 (గరి 6999009000౭90 ౭౭౭౭౭౭౭౭౭౭ ౭౭౭౪ 


ఉ) సరియైన సమాధానం గుర్తించి రాయండి. 
ద్వంద్వ సమాసము 
1) పన్నెండేళ్లు బహువ్రీహిసమాసము 
ద్విగు సమాసము 


షష్టీ తత్పురుష సమాసము 
2) వార్తాపత్రిక కర్మధారయ సమాసము 
అవ్యయీభావ సమాసము 


ద్విగు సమాసము 


| || 


3) మంచిపని ద్వంద్వ సమాసము 
కర్మధారయ సమాసము 


ఊ) కింది వాక్యాలు సామాన్య/సంశ్లిష్ట/సంయుక్తములలో ఏరకమునకు చెందినవో రాయండి. 
1) ప్రతి బుధవారం పత్రిక వచ్చేది. [౨౩౨౩ | 
2) ఆమె తల వూపింది కాని మాట్లాడలేదు. | 
3) నా ఆలనాపాలనా చూసేందుకు సలహాలిచ్చేందుకు ఎవరూలేరు. | 
4) స్వతంత్రంగా వుండాలి అనిపిస్తోంది. [| 


బు) గుర్తించబడిన పదాలు ఏ వాక్యాంగములో రాయుము. 


1) కథను గురించి ఆవిడ స్నేహితులతో చర్చించేది. 
2) అవ్వవచ్చి నా పక్కన కూర్చున్నది. 
3) నేను పెద్దామెను గేలిచేశాను. 


4) అమ్మమ్మ నన్ను పూజగదిలోకి రమ్మన్నది. 

5) ఆమె పాదాలకు నేను నమస్కరించాను. 
బూ) గుర్తింపబడిన పదములు వ్రాసి ఏ భాషాభాగములో ఆయా గడులలో రాయండి. 
1) త్రివేణి ఆరోజుల్లో ప్రఖ్యాత రచయిత్రి. 
2) మేము దాగుడుమూతలు ఆడుకొనేవాళ్ళం. 


3) నవలను రహస్యంగా కొన్నాను. 


నామవాచకం సర్వనామం విశేషణము 
Vv సృజనాత్మకత : 


మీ పరిసరాలలోని నిరక్షరాస్యులను ఏవిధంగా అక్షరాస్యులుగా మార్చవచ్చో కొన్ని అంశాలను సూచించండి. 


౨066660066 66 6006666066 66666666 6(గ్రర్సొం 6666666066 6600066600 ౭౭౭౭౭౭౭౪ 


VT లేఖన కౌశల్యాలు : వ్యాసం (ఆత్మకథ) 
కింది అంశాల ఆధారంగా ‘కొబ్బరిచెట్టు. ఆత్మకథను రాయండి. 


ఉపయోగాలు: తాళ్ళు, పరుపులు, 
చీపుర్లు, గుండీలు, అలంకరణసామగి 


రచన ఉత్తమ పురుషలో ఉండాలి 


సమాచార ప్రసార సాంకేతిక పరిజ్ఞానము (103) 
పూర్వం ప్రాంతీయభాపల్లో వెబ్‌సైట్లను రూపొందించటం సాధ్యమయ్యేది కాదు. కానీ యూనికోడ్‌ 
ఫాంట్ల వల్ల అది సాధ్యమైంది. ఈ ఫాంట్ల వల్ల ఇప్పుడు సునాయాసంగా కంఫ్యూటర్‌ తెలుగుటైప్‌ 
చేయగలుగుతున్నాము. అలాగే ఇంగ్లీషు తెలియని వ్యక్తులు ౭-కామర్స్‌, 6-గవర్నెన్స్‌లో పాలుపంచుకోగలుగు 
తున్నారు. వ్రభుత్వం కూడా ప్రాంతీయ భాషలలో సమాచారాన్ని ప్రదర్శించు విషయమై శ్రద్ధ వహించుచున్నది. ఫాంట్‌ అనగా 
ఒకే శైలిలోని అచ్చు అక్షరాల మొత్తం అనవచ్చు. యూనికోడ్‌ ఫాంట్‌ (౮910066 font) అనునది పెక్కు అక్షరాలు, చిహ్నాలు, 
అంకెలు మొదలగు వాటితో కూడిన కంప్యూటర్‌ ఫాంట్‌. 


ప్రాంతీయ భాషలలో కంఫ్యూటర్‌పై పనిచేయుటకు విండోస్‌ ఇన్‌స్టాల్‌ చేయునపుడు మొదట ప్రాంతీయ భాషను మనకు 
కావలసిన కీబోర్డ్‌ లేఅవుట్‌ను ఎన్నుకోవాలి. తరచుగా వాడే కీబోర్డ్‌లు రెండు రకాలు. 


ఫోనెటిక్‌ కీబో § (Phonetic Keyboard) - అక్షరాలు, పదాలు ఉచ్చారణ అనుసారం ఇంగ్లీషులో టైప్‌ చెయ్యడం. 


patrika - పత్రిక Dabbu - డబ్బు 


ఇన్‌స్కిప్ట్‌ క్రీబో § (Inscript Keyboard) - దీనిని ఉపయోగించుటకు తెలుగు వర్ణమాల. 

గుణింతాలు ఎలాటైప్‌ చెయ్యాలో తెలిసి ఉండాలి. 

అన్యధా కీబోర్డ్‌ లేఅవుట్‌ను స్క్రీన్‌పై పెట్టుకొని దాని సహాయంతో పనిచేసుకోవచ్చు. అవసరమైతే ఆన్‌లైన్‌ నిఘంటువులను 
సంప్రదించవచ్చును. ఈ విధంగా “ఈమెయిల్‌'లో కూడా తెలుగులో టైప్‌ చెయ్యవచ్చును. ఇప్పుడు మీరు తెలుగులో ఒక మంచి 
ఉత్తరాన్ని రాసి మీ అమ్మమ్మ, తాతయ్యలకు “ఈమెయిల్‌ ద్వారా పంపండి. 


నేనిది నేర్చుకున్నా: 
అక్షరాస్యత ప్రాధాన్యత. 
నేను కూడా నిరక్షరాస్యతను తొలగించుటకు నావంతు ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నా. 


వినూ. రాత్రి పాఠశాలను సందర్శించి వయోజన విద్య ప్రాముఖ్యతను గ్రహించి 


పెద్ద పిన్నలందరూ అక్షరాస్యులయ్యేటట్లుగా ప్రోత్సహించండి. 


Mamet 
శర [5౯55 


౨666660666 6600666600 6666096666 0(107)6 6666666066 6600066 66000666000606 


ఉపవాచకం 
॥ సంకల్పం దృఢంగా ఉంటే సాధించలేనిదేది? 


మాటలతో కాదు చేతలతో చేసి చూపే.... మన అఫ్రోజ్‌షా 

అఫ్రోజ్‌ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ స్వచ్చమైన వర్చోవాబీచ్‌లో ఆడుకోవడంతో 
" ముడివడి ఉన్నాయి. కానీ, తరువాత అఫ్రోజ్‌ వర్చోవా నుండి ముంబయిలోని 
' వేరొక ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. కొన్ని సంవత్సరాల తరువాత మరలా 
_ వర్చోవాకు తిరిగి వచ్చిన అఫ్రోజ్‌ తన స్వచ్చమైన సముద్రాన్ని కోల్పోయానని 
ఇ ఖిన్నుడయ్యాడు. బీచ్‌ అంతా ప్లాస్టిక్‌తో కూడిన చెత్తా చెదారంతో నిండి 
కోలుంంది. 


అది 2015వ సంవత్సరం. సముద్రముఖంగా ఉన్న తమ వర్బోవా ప్లాట్‌ 
నుండి కనబడిన దృశ్యం అఫ్రోజ్‌ను దిగ్రాంతికి గురిచేసి కలచివేసింది. 
ఎందుకనగా సముద్రము, సముద్ర తీరమంతా ప్లాస్థిక్కులు అనేక వ్యర్థ పదార్థాల 
దెబ్బలతో నిండి నికృష్ణంగా కనబడింది. సముద్రం మనం వేసే చెత్త 
చెదారాలన్నింటిని మొదట తన గర్భంలోకి తీసుకొంటుంది. కాని తరువాత 
పైకెగసి తటిని తాకే ప్రతి అలతో కుప్పలు తెప్పలుగా ఆ చెత్తను తిరిగి తీరానికి 
& వసురుతుంది. అలా అరేబియా సముద్రము విసిరిన చెత్తతో నిండి ఇక ఆ 
ఇ తీరంలో ఇసుక అనేది రేణువు మాత్రం కూడా కనిపించకుండా పోయిందంటే 
__ అతిశయోక్తి కాదు. ముందు చూపు, విచక్షణ లేని మానవులు చేసిన అధ్వాన్నపు 
పనులతో తీరం అంతా ప్లాస్టిక్‌ సంచులు, సీసాలు, బట్టలు, చెప్పులు ఒకటేమిటి 
అనేక రకాల నికృష్టమైన చెత్తతో నిండి పోయింది. అంత అందమైన సముద్రం 
క జుగుప్పాకరంగా తయారైంది. ఈ ఘోరదృశ్యమే ముంబయి హైకోర్ట్‌ లాయర్‌ 
“అఫ్రోజ్‌ షాను కలచివేసింది. దానితో అతడు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఒక 
గొప్ప మార్చు'తేవాలని సంకల్పించాడు. సాధారణంగా అందరూ అడిగేలా “నాకు 
| దేశం ఏం చేసింది? అని ప్రశ్నించకుండా “నేను దేశానికి నావంతు ఏమి చెశాను?” 
అని తనను తాను ప్రశ్నించుకున్నాడు అఫ్రోజ్‌. 


మనము ప్రకృతి మాత్రతో, దేశంతో, మన భూగ్రహంతో పొగొట్టుకున్న 
జ సంబంధాలనూవిడదీయరానివిగా పెంచుకోవలసిన. ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని 


౨666660066 6000666606 6 6666969666 6(గ్రర్సొం 6666660666 6000666006 66000606 


మరుగుదొడ్లను శుభ్రపరిచాడు. బహిర్విసర్జన సమస్య నివారణకు కూడా 
ప్రయత్నించాడు. వీటిని యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌! 
(U.N.E.P.) సముద్రతీర శుద్దీకరణలో ప్రపంచంలోని చరిత్రను సృష్టించిన 
మహత్మ్కార్యంగా గుర్తించి ఉత్కృష్ట పర్యావరణ పరిరక్షణ పురస్కారమైన 
“చాంపియన్స్‌ ఆఫ్‌ ద ఎర్ల్‌ అవార్డును అఫ్రోజ్‌కు బహుకరించింది. ఇట్టి గౌరవాన్ని కా 
పొందడంలో అఫ్రోజ్‌ మొట్టమొదటి భారతీయుడు. _ భారత ప్రధాని 
గౌ. శ్రీ నరేంద్ర మోడిగారు అఫ్రోజ్‌షాను తన “మన్‌ కీ బాత్‌ సందేశంలో కూజా 
ప్రశంసించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గౌ. శ్రీ దేవేంద్ర ఫడ్నవిజ్‌గారు కూడా ప గ 
అఫ్రోజ్‌తో స్వయంగా కలిసి స్వచ్చతా కార్యక్రమంలో పాలుపంచుకొన్నారు. (| 


అతడు చేస్తున్న ఈ ప్రకృతి రక్షణ కార్యం సామాన్యమైనది కాదు. సముద్రపు 
అలలతో ఎగిసి వచ్చి మేట వేసుకుపోయి గట్టిగా పేరుకున్న చెత్తను తొలగించాలంటే 
ఎంతో అంకితభావం కావాలి. ఇట్టి చెత్తను తొలగించడానికి దానిని చేతులతోలాగాలి. జిజై 
ఇసుకను విదిలించాలి, చెత్తను బండ్లకెత్తాలి, ట్రక్కులకు చేర్చాలి. ఇలా మరెన్నో 
పనులు చేయాలి. ఇట్టి బృహత్‌ సంకల్పంలో అఫ్రోజ్‌కు తన పొరుగు వారైన 84 
సంవత్సరాల “హర్‌బన్స్‌ మాథూర్‌ చేయూత నిచ్చారు. దాదాపు ఒక్క నెలలోపే 
వర్చోవాలోని 40 మంది వీరితో చేతులు కలిపారు. వారం వారం 
(శని, ఆదివారాలు) క్రమం తప్పక ఈ వారిశుద్ధ్య కార్యాన్ని నిర్వహిస్తూ వచ్చారు. 


TY 


మెల్లమెల్లగా ఈ పారిశుద్ధ్య కార్యం వాలంటీర్గను చకితులను చేసేరీతిలో ఒకఢ క ia 
ఉద్యమంగా రూపొందింది. ఆశ్చర్యకరంగా సినీ పరిశ్రమలోని ప్రముఖులు,! |, 
పోలీసులు, లాయర్లు, పాఠశాల విద్యార్థులు, మత్స్యకారులు, రాజకీయనాయకులు 
ఒకరేమిటి అనేక రంగాలకు చెందిన _.మహామమాలెందరో ఈ ఉత్తమవిధి 
నిమిత్తంగా వి.ఆర్‌.వి (వర్చోవా రెసిడెంట్‌ వాలంటీర్స్‌) తో చేతులు కలిపిక్‌ 
ఒక్కటయ్యారు. అంతేకాదు మునిసిపల్‌ అథికారులు'కూడా ఎస్కవేషన్‌ మిషన్‌లు, 
ట్రుక్కులు,.కార్మికులను ఈ 111 వారాలు నిరంతరంగా సమక్తూర్సారు. అఖిలక్ఞ్ష 
భారత ప్లాస్టిక్‌ ఉత్పత్తి సంఘం (AIPMA) వారు కూడా ఎస్కవేటర్లు, ట్రాక్టర్లను। | 
సమకూర్చారు. ॥ 


౨666660666 6600666606 6666096666 9(్రర్స),ం 6666666666 6600066600 06660006606 


నేడు “సముద్రపు అపరిశుభతి (మెరిన్‌ లిట్టర్‌) 
ప్రపంచ సమస్యగా పరిణమించింది. చిన్నచిన్న అడుగులైనా 
సరే ముందుకువేసి ఈ సమస్యను ఎదుర్కొనవచ్చును. 
పౌరుల ఆలోచనా సరళిని మార్చటం ఇందులో ఒకటి. 
అఫ్రోజ్‌షా శుద్ధీకరణతో పాటు జనజాగృతిని కూడా 
కలిగించారు. మత్స్యకారుల ఇండ్లకు వెళ్లి ఈ కాలుష్యం 
వలన కలిగే హానిని వారికి వివరించారు. ప్రస్తుతం వీరు, 
సతి జట్టు సముద్రవాయల (౧౮౨6౪౮౨ ద్యారా చెత్త 
సముద్రములోనికి కొట్టుకొని పోకుండా అరికట్టే ప్రయత్నం 
చేస్తున్నారు. అంతేగాక ఎంతో ప్రాముఖ్యతగల “మేంగ్రూవ్‌” 
(Mangroove) చెట్లలో చిక్కుకున్న చెత్త, వ్టాస్టిక్కులను 


అప్రోజ్‌ తన మనస్సుకు స్ఫురించిన మంచిపనిని 
మనసూర్తిగా చేస్తూ వస్తున్నాడు. కానీ ఇది తనకి ఇంత 
గుర్తింపును తెస్తుందనిగాని, ఇంత సంత్పస్తిని ఇస్తుందనిగాని 
ఊహించలేదు. 


- అఫ్రోజ్‌షా తల్లి శ్రీమతి నిలుఫర్‌ షా 


BH = చర్చించండి జారాయండిః 


I అవగావానా కృత్యాలు .: 


అ)--జవాబులు-రాయండి: 


తొలగించుటకు ప్రయత్నిస్తున్నారు. అందుకుగాను 
భారతదేశమంతా ఇటువంటి జట్టులను 
ఏర్పరచాలనుకుంటున్నారు. 


ప్రజాసమస్యలకు ప్రతి ఒక్కరు “మనమే ఎందుకు 
మార్గాన్ని చూపే కాగడా (Path Blazer) కాకూడదు?” 
- అనే ఉద్దేశంతో ముందుకు వస్తే సహాయం ఎటునుండి 
అందుతుందో, ఎలా అందుతుందో గానీ ఆశ్చర్యకరంగా 
సమస్యపరిష్కరింపబడుతుంది అనడానికి అఫ్రోజ్‌షా 
మరియు వి.ఆర్‌.వి. ఒక ప్రత్యక్ష నిదర్శనం. 


(పాఠం యొక్క సమాచారం, చాయా చిత్రాల 
సౌజన్యం, శ్రీ అఫ్రోజ్‌ షా) 


: శ్రీ అఫ్రోజ్‌ షా 
: LLM (గోల్డ్‌ మెడలిస్ట్‌) 
; Creve 


: * ఛాంపియన్‌ ఆఫ్‌ ద ఎర్త్‌ యునైటెడ్‌ 
నేషన్స్‌ - 2016 
* ఇండియన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ 2017 


1) _వర్చోవా సముద్ర తీరంలో ఇసుకరేణువు కనిపించకుండా ఉండుటకు కారణము. 


2) అఫ్రోజ్‌షా “ఛాంపియన్స్‌ ఆఫ్‌ ద-ఎర్తొ అవార్డును పొందిన కారణం. 


3) అఫ్రోజ్‌షా నిర్వహించిన పారిశుద్ధ్యకార్యంలో పాల్లొన్న వివిధరంగాలకు చెందిన వ్యక్తులు. 


౨066660066 66 0006660066 6606666610 6666666006 66 6000666006 66000606 


ఆ) కింది ఖాళీలను కుండలీకరణంలోని సరైన పదాలతో పూరించండి. 
(జనజాగృతి, ఖిన్నుడు, హర్‌బన్స్‌ మాథూర్‌, 4, 500) 


1) అఫ్రోజ్‌ తన స్వచ్చమైన సముద్రాన్ని కోల్పోయానని అయ్యాడు. 
2) అఫ్రోజ్‌మాకు తన పొరుగువారైన 84 సంవత్సరాల చేయూతనిచ్చారు. 
3) _అఫ్రోజ్‌షా శుద్ధీకరణతో బాటు ని కూడా కలిగించారు. 


ఇ) జతపరచండి. 
కి వర్గము “వ వరము 


1) వర్చోవా రెసిడెంట్‌ వాలంటీర్‌ ©) UNEP. 
2) యునైటేడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రోగామ్‌ ౧ అ) జుగుప్సాకరంగా తయారైంది. 
3) అందమైన సముద్రం | ఇ) అఖిల భారతప్తాస్టిక్‌ ఉత్పత్తి సంఘం 
4) AIPMA ia ఈ) VRV. 
" ఉ) అప్రోజ్‌షా 


ఈ) కింది అల్లికను పూరించండి. 


వరోవా సముతీర పారిశుధ్య కార్యంలో 
J నక తల 


పాల్గొన్న వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు 


1 అభిప్రాయ వ్యక్తీకరణ : 
1) పాఠం యొక్క ఆశయాన్ని నీ సొంత మాటల్లో వ్యక్తం చేయండి. 
2) పాఠంద్వారా నీవు నేర్చుకున్న విలువల్ని పట్టికగా రాయండి. 
1 స్వీయస్పందన : 
1) నీకు ఇష్టమైన సామాజిక సేవను గురించి నీ సొంత మాటల్లో రాయి. 


2) మీ ప్రాంతంలోని సామాజిక సేవాసంస్థలు బతుకమ్మ, గణేష్‌ నిమజ్జనము సందర్భంగా చెజువులు కాలుష్యం కాకుండా 
ఉండుటకు చేపట్టిన నివారణ చర్యలను గూర్చి రాయండి. 


IV లఘుటీక రాయండి : 
1) అఫ్రోజ్‌పాను కలచివేసిన దృశ్యము. 
2) ప్రస్తుతము అఫ్రోజ్‌షా జట్టు చేస్తున్న ప్రయత్నము. 


V _ ప్రాజెక్టు (జుట్టు పని) : 
మీ పాఠశాల మరియు మీ చుట్టు పక్కల-పరిసరాలలో చెత్తా చెదారం, కాలుష్యం. కనిపిస్తోందా? వాటిని ఛాయా చిత్రాలలో 
బంధించండి. మీ పాఠశాలలో ఆ ఫోటోల ప్రదర్శన ఏర్పాటు చేయండి. ప్రదర్శనకు పాలకులను, చుట్టు ప్రక్కల ప్రజలకు 
కరపత్రాలకు పంచి ఆహ్వానించండి. పౌరులు మరియు మునిసిపాలిటి సహకారంతో కాలుష్య నివారణకు తగిన చర్యలు 
తీసుకొని అమలుపరచండి, వాటిని గురించి ఒక నివేదిక రాయండి. 


శరత 


౨6666606 666 6066660066 6606666 0110) 66666660 0666 600066 66000666000606 


వార్తావని (మ్యాన్‌ ఆఫ్‌ ద మిలేనియమ్‌) 


తెలుగు శ మలు 


అన్పిస్తుంది. ఆ బాలుడ్ని Mee పాపం పా జీవితం. 
జయవేల్‌వీధుల్లో అడ్డు స్తే మూడేళ్ళయినా ని పిల్లవాడ్ని తమ న్న 
పొడనూకి స అదుక్కుంటున్నాడు ండని  “సిర్రగ్సు సుయమ్‌ చారిట 


సీటు ఆడ 
కార్‌ సు సంపాది శ్ర 
కోర్స్‌కోన ప్రభద్రుడయ్యా షా 
య కొన దు. 
పతులు ఆ చేశాడ ౦ ఇటలీలోని క్ర ల్‌ 


విద్యాసంస్థక్షు 


మ్యాన్‌ ఆఫ్‌ ద మిలేనియమ్‌ 


మీవార్తాదినపత్రిక, విజయవాడ ౫: పౌలొ సమాజసేవకై వినియోగించినవారిలో ఈయనే ప్రథముడు. 
కళ్యాణసుందరొన్ని గాదవించిన అమెరికా (ప్రభుత్వం. ఈ నిస్వార్థ సవాపరాయణుని సవలను గుర్తించిన 
సాధారణ జీవనశైలి. అసాధారణ ఆలోచనాసరళి అంటారే అమెరికా ప్రభుత్వం ఈయనకు 2000 సం.లో “మ్యాన్‌ ( 
ఆఫ్‌ ద మిలేనియం'” అవార్డునొసగి 
సత్కరించింది. ఈ అవార్డు పారితోషికం. ( 
మొతాన్ని (6.5 మిలియన్‌ డాలర్స్‌) కూడా 
ఇతరులను అదుకోవడానికే వెచ్చించాడీ 
మహనీయుడు... వీరి సేవాతత్పరతకు 
చలించిన ప్రసిద్ద చలనచిత్ర నటుడు ; 
రజనీకాంత్‌గారు ఇతనిని తన తండ్రిగా ( 
దత్తత స్వీకరించారు. తనకు కావలసింది ( 


దానికి ప్రత్యక్ష తార్మాణం శ్రీ పాలం 
కళ్యాణసుందరం. నిస్వార్థ సేవకు 
ప్రతీకయైన గాంధేయవాది. ఈయన 
ముఫై సంవత్సరాలు గంథాలయాధికారి 
(లైబీరియన్‌)గా పనిచేశారు. పనిచేయటం 
పారిపాటే. అది చాలా మంది చేసేపనే. 
కానీ ఈయన తన సర్వీసు మొత్తంలో 
ప్రతినెలా వచ్చే జీతమంతా అనాథలను, 


అభాగ్యులను ఆదుకోవడానికి వెచ్చించారు. క ఆప్యాయతే గొని ఆర్థిక పరమైన ( 
మరయితే ఈయన ఎలా లాభంకాదు. కాబట్టి ఆవిధంగా ఏమీ ; 


( 


జీవించేవారంటారా! తన జీవనాధారానికి హోటల్‌లో చేయకూడదన్న షరతులపై అంగీకరించారట కళ్యాణ ( 
సర్వర్‌గా పనిచేసేవారట. ఇప్పటికీ తన పెన్నన్‌ను కూడా సుందరం. కళ్యాణ సుందరంగారికి ప్రస్తుతం 78 ఏళ్ళు. \ 
అలాగే దానం చేస్తున్నారు దీన జన బాంధవుడు. అయినా తన పంథాలోనే కానసాగుతున్నారు. 


par] 


ప్రపంచం మొత్తం 


లో ఇలా తన ఆదాయాన్నంతా 


౨666660066 6606666606 66 6/11) 6666666600 0666600006666000 


“యత్ర నార్యస్తు పూజ్యతే, రమంతే తత్రదేవతాః........ 


ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అని స్త్రీల యొక్క బెన్నత్యాన్ని కొనియాడారు. కాని 
తరువాతి కాలంలో స్త్రీలకు విద్యార్హత కల్పించక, వారిచుట్టూ అనేక సాంఘిక బంధనాలను బిగించారు. అందుకే 
సావిత్రిబాయిఫులే, కందుకూరి వీరేశలింగం వంటి సంఘ సంస్కర్తలు స్త్రీల కొరకు పోరాడి, వారి అభివృద్ధికి పాటుపడవలసి 
వచ్చింది. స్త్రీ, పురుషులిరువురు సమానులే, సంఘానికి ఇరువురి ఆవశ్యకతా ఉన్నదని గుర్తించాలి. అన్ని రంగాలలో స్త్రీలకు 
కూడా సమాన హక్కులు కల్పించాలి. మనం కూడా ఇంటా-బయటా మనవంతు కర్తవ్యం నిర్వర్తించాలి. స్త్రీ-పురుషులే కాదు 
అందరినీ గౌరవించాలి. 


ఇప్పుడు కింది నారీమణుల గురించి తెలుసుకుందాం. 


దుర్గాబాయి : 1927 సంవత్సరంలో గాంధీజీ కోటిరూపాయల నిధి సేకరణ చేస్తూ ఆంధ్ర 
పర్యటనకు వచ్చారు. దుర్గాబాయి కస్తూరి నిధికి వేలాది రూపాయలు వసూలు 
చేసి ఇచ్చారు. ప్లానింగ్‌ కమీషన్‌ మెంబరుగా, లాయరుగా ప్రాక్టీసు చేస్తూనే 
ఎనలేని సంఘసేవ చేశారు. 

లక్ష్మీ సైగల్‌ : అరవైయేళ్ళ కిందటే తుపాకి చేతపట్టి ఆంగ్లేయుల నెదిరించిన వీరవనిత కెప్టెన్‌ 
లక్ష్మీ సైగల్‌. స్వరాజ్యం వచ్చాక కూడా డాక్టర్‌ వృత్తి చేపట్టి పేద ప్రజలకు ఎనలేని సేవ చేశారు. 
ఒకనాడు కొందరు యువకులు ఒక అమ్మాయిని అల్లరి పెడుతుంటే అక్కడి వాళ్ళు ఎవరు నోరు 
విప్పలేదు. కాని మన లక్ష్మీసైగల్‌ 80 ఏళ్ళ వయస్సులో కూడా ముందుకు దూకి వాళ్ళకు బుద్ధి 
చెప్పారు. ఇట్టి వీరవనితల గురించి తెలుసుకోవడం, నేర్చుకోవడం ఎంతో ఆవశ్యకం. 


ప్రాంజల్‌ పాటిల్‌ : “మనసుంటే మార్గముంటుంది” అన్న విషయాన్ని 26 ఏళ్ళ ప్రాంజిల్‌ 
పాటిల్‌ బుజువు చేసింది. ఆమె మహారాష్ట్ర, ఠాణె జిల్లా, ఉల్హాస్‌ నగర్‌లో జన్మించింది. పుట్టినపుడు 
చూపుఉన్నా, ఆరేళ్ళ వయస్సులో చూపును పూర్తిగా కోల్పోయింది. అయినప్పటికి బ్రెయిలీ 
విధానంలో విద్యాభ్యాసం మొదలుపెట్టి ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం నుండి 
ఎమ్‌.ఏ.డిగ్రీ పొందడం వరకు కొనసాగించింది. 

ప్రాంజిల్‌ డిగ్రీ చదువుచున్నప్పుడు 1.4.5. గురించి విని మక్కువ పెంచుకుంది. “జాజ్‌ 
ఆక్సెస్‌ విత్‌స్పీచ్‌', “రిఫైషబుల్‌ బైయిలీ డిస్‌ప్లే మొదలగు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని 
సివిల్‌ సర్సీసెస్‌కు సన్నద్ధమైంది. కోచింగ్‌ క్లాసెస్‌ సహాయం లేకుండానే “యు.పి.ఎస్‌.సి. (౮956) పరీక్షలలో 773వ 
ర్యాంకుతో బ్రహ్మాండమైన విజయం నాధించింది. 

మిథాలీ రాజ్‌ : మిథాలీ రాజ్‌ భారతదేశపు క్రికెట్‌ క్రీడాకారిణి. ఆమె విద్యాభ్యాసం హైదరాబాద్‌లో జరిగింది. 10 
ఏళ్ళ వయస్సులో ఆడటం మొదలు పెట్టి 17 ఏళ్ళ వయస్సులోనే ఆమె భారతజట్టుకు ఎంపికయ్యింది. 


మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా మరియు ఓడిఐ 
(011) లలో 6000 పరుగులు సాధించిన ఏకైక మహిళా క్రికెటర్‌గా పేరుపొందింది. అర్జున అవార్డు 
కాక, అతిపిన్న వయస్సులోనే పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకొని తోటి క్రీడాకారిణులకు 
ఆదర్శంగా నిలిచింది. 


౨666660066 66 0006666006 66606666 0(11ర్సెల 690900900౭౭90 0౭౭౭౭౭౭ ౭౭౭౭౭౭౭౪ 


నేపథ్యం 
ఆ “బడి బయట పిల్లలు” అనే మాట విన్నారా! వీరినే ఆంగ్లంలో 
‘out of school children’ అని, మరాఠీ భాషలో “1 


CIEE] వ్ల” అని అంటారు. 


ఆ పిల్లలు బడికి పోలేకపోవడానికి కారణాలేంటి? చర్చించండి. 


ఇప్పుడు అంబల్ల జనార్ధన్‌గారు భవన నిర్మాణ పనివారి 
ఇక్కట్లు, ఇబ్బందులు, కోరిక కళ్ళకు కట్టినట్లు దృశ్యమానంగా ఎలా 
చిత్రించారో... ఆలస్యమెందుకు? వెంటనే తెలుసుకుందాం. 
తెలుసుకొని సమాజాన్ని సమానుభూతితో చూసి స్పందించడం 
అలవరచుకుందాం. 


మలాడ్‌! బొంబాయిలోని ఓ ఉపనగరం. 


అక్కడో పన్నెండు అంతస్థుల భవనం. కట్టడం పని 
చురుకుగా సాగుతోంది. ఇటుక కట్టడం అయిపోయింది. 
ప్లాస్టరింగ్‌ వర్క్‌ నడుస్తోంది. ఇసుకా సిమెంట్‌ మిక్స్సర్‌లో 
కలుపుతున్నారు. ఆ మిశ్రమాన్ని ఆడకూలీలు ఇనుప 
బొచ్చెల్లో తీసుకెళ్ళి మేస్త్రీలకు అందిస్తున్నారు. వారు గోడకి 
చల్లి చదును చేస్తున్నారు. 


| పండే కోటేరు అంటే ఏంటి? కై 


ఆ బిల్లింగ్‌కి అనుకునేలా కట్టిన కర్రల స్టాండుపై 
నిలబడి వారు తమ పనిని వేగంగా చేసుకుపోతున్నారు. 


ఆ ఇనుప బొచ్చెలు ఒకరి చేతులనుండి మరొకరి 
చేతుల్లోకి మారి మేస్త్రీకి చేరటం అపూర్వ దృశ్యంలా ఉంది. 
దూరం నుండి చూస్తూంటే ఓ హిందీ గీతం తలపుకొసోంది. 


“సాధీహాత్‌ బడాన సాథిరే” 


పనివారంతా భోజనానికి 
దిగారు. మల్లమ్మ, పోళెట్టి ఆ బిల్దింగ్‌లోనే సగం కట్టిన ఓ 
గదిలో ఉంటారు. 


ఒంటి గంటయ్యింది. 


మల్లమ్మ మామూలు కూలీ అయితే పోళెట్టి తాపీ 
మే 


(ర 


రాత్రి మిగిలిన చేపల పులుసుతో అన్నం తింటున్నారు. 
వారి కొడుకు రమేష్‌ బడికి వెళ్ళాడు. వాడికి ఆరు 
సంవత్సరాలు. తర్వాత ఓ అమ్మాయి రుక్మిణి, నాలుగో 
సంవత్సరం నడుస్తోంది. తల్లీ తండ్రి పనిచేస్తుంటే రుక్మిణి 
మిగతా పిల్లల్తో చేరి మట్టిలో ఆడుకుంటోంది. “ఇంకో 
నెలలో బిల్లింగు పని పూర్తయితుందట గదా మల్లీ! ఇంక 
మనం మలబార్‌ హిల్‌కి పోవాలె... శేటు బిల్లింగ్‌ కూలగొట్టి 


౨066660066 6000666600 6666096666 6110066696 66 6600666600 0666000666 000606 


కట్టుకుంటున్నాడు. ఈడ పనయినంక ఆడ సురూజేత్తడట. 
మనం ఆయన దగ్గర వచ్చే పదేండ్ల నుంచి పని జేత్తున్నం 
గదా, మనమంటే ఆయనకు నమ్మిక. మనని ఆడ బయటి 
రూం (జెట్‌హౌస్‌)లో వుండి పనిచేస్తూ దేక్‌రేక్‌ 
జేయుమన్నడు” అన్నాడు పోళెట్టి. 


“ఇట్ల ఎన్నేండ్లు తిరుగుదం. యాడన్న ఒక జోపిడి 
(గుడిసె) సూడరాదా” మల్లమ్మ. 

“జోపిడంటే మాటలా. ఎంతలేదన్నా డెబ్బై, ఎనభైవేలు 
కావలె. యాడికెల్లి తీసుకద్దాం?” 


“రమేశ్‌ పెద్దగయితున్నడు. ఇట్ల వూకూకె తిరుగుతె 
ఆడి సదువు కరాబుగాదా ఒచ్చే యాడాది బుజ్జిని గూడా 
ఇస్కూలుకి పంపాలి.” 

“ఈ పరీచ్చలయిందాకా ఓల్ల దగ్గరున్న వుంచాల 
ఆనంక అటు యాడన్న సూడాల” అన్నాడు వోళెట్టి. 


“నేననేది ఈ యాడాది మాటగాదు. ఎప్పటి కోసరం. 
మలబార్‌హిల్‌ కెల్లి మాలాడ్‌ రావాలంటే రెండు గంటలు 
పడుద్ది. పొల్లగాడు వత్తడా. ఆడనేమో తెలుగు ఇస్కూలు 
లేదాయె నా కొడుకును నేనోల్ల దగ్గర ఉంచనయ్యా.” 


“బొంబాయిలో యాడ గుడిసె దీసుకున్నా మనకు 
తకిలబ్‌ అయితది. మన ఇంటి దగ్గరే పని దొరుకాల్లా! ఇదే 
మంచిగున్నది. మన పని వున్న తాటనే ఉండేస్కి దొరుకుంది. 


ఇక మరాఠి ఇస్కలు జేరిపియ్యాల. అవి అన్ని తాట్ల 
వుంటాయి.” 


“మన కొడుక్కు మనబాస రాకుంటే ఎట్ల” అంది 


పోళెట్టి మాట్లాడలేదు. మల్లమ్మే అంది. 


“ఆకరుకు కారటు సదెతందుకు రావాలెగదా. 
బుజ్జినయితే తెలుగు ఇస్కూల్లనే ఎయ్యాల.”” 


“ఇగో మనం బతికేదే ముస్కిలున్నది. ఇగ ఇల్లు 


గావాల,  పిల్లగాండ్లకు సదురావాల అంటే యాడ 


కుదురుతది?” చిరాగ్గా అన్నాడు పోళెట్టి. 

“గీడ మలాడ్డ యాభై ఏల లోపు జోపిడి దొరుకుతదట. 
ఈ శేటు దగ్గర పని విడిసిపెట్టుదం. “నాకి మీద నిలుసుంటే 
పని దొరుకదే?”” (బొంబాయిలో నాకా లేబర్‌ అని 
వుంటారు. వారు దాదాపు ప్రతి రైల్వే స్టేషన్‌ దగ్గర పొద్దున్నే 
నిలుచుంటారు. చిన్న చిన్న కాంట్రాక్టర్లూ, చిన్న చిన్న 
పనులు చేయించుకునేవారు ఆ రోజు కూలీ రేటు 
మాట్లాడుకుని తీసుకువెళ్లారు. అయితే అన్ని రోజులూ పని 
దొరుకుతుందని గ్యారంటీ లేదు. దొరికినా కూలీ రేటు 
గిట్టుబాటు కాకపోవచ్చు. డిమాండ్‌ మరియు సప్లై బట్టి 
కూలీ ధర మారుతుంటుంది.) | 


“లగ్గం కాక ముందు 'నాకి మీదనే 


౨666660066 66 0006666006 66606666 011) 6066666066 6600066 66000666000606 


నిల్చుండేటోన్నిగదా. నెలకు పదిహేను రోజులు పని 
దొరుకుతె బాగాయె. తుట్టికి పావుశేరు అడుగుతరు” 


“మన జిందగీ ఇట్లనే పాయె. మన పోరగండ్లనన్నా 
సదివిస్తే, ఆల్లకు గొంచెం ముందట దారి దొరుకుతది. 
నాకైతే మన పిల్లలకు తెలుగు రావాలె అని కాశ్‌ (కోరిక) 
వున్నది. మన తెలుగోల్లకు తెలుగు రాకపోతెట్లా.” 


మాతృభాషాభిమానాన్ని పెంపొందించుకోవలసిన 

ఆవశ్యకత ఏమిటి? 

“మనండ్ల పెద్ద పెద్ద సదూకున్నోల్ల పిల్లగాండ్లకు 
కూడా తెలుగురాదు. అందరు ఇంగ్లీషు ఇస్కూల్లకు 
ఎగబడుతున్నారు. నువ్వేమో తెలుగును బట్టుకుని 
యాళ్లాడుతున్నావ్‌. అసలు సదువు సెప్పించేదే గగనం 
వుందంటే ఇంక నువ్వు తెలుగు ఇస్కూలుకే 

“నువ్వేమన్నా అనయ్యా, నాకో గుడిసె జూసి వుంచు. 
నేను నా పిల్లగాండ్లను బట్టుకుని ఎట్టన్న బతుకుత. 
ఆవుసున్నంతసేపు మందికి ఇండ్లు కట్టుకుంట. పిల్లి తన 
పిల్లల్ని తింపినట్టు నేను నా పిల్లల్ని పదిండ్ల తింప. నువ్వు 
యాడ పనిజేసినా పొద్దూకెవరకు ఇంటికత్తెసాలు.”” 

సంభాషణ అంతటిదో ముగిసింది. రెండు గంటలు 
కొట్టారు. తిరిగి పనిలోకి వెళ్లారు. ఆ రాత్రి పోఇెట్టి 
ఆలోచించడం మొదలుపట్టాడు. 


మొదట్లో ఏదో ఉబుసుపోకకు అంటున్నదను 


కున్నాడు. కాని తన భార్యకి ఇంత పట్టుదలగా వుందని 
తెలియదు. మల్లమ్మ మాటలు కూడా నిజమే కదా! కొన్ని 
వందల “ఇండ్లు కట్టినా వెనక్కి తిరిగితే ఏముంది? ఇంటి 
వారి కంటే ముందు తామే ఉంటున్నామని ఇన్నాళ్లూ 
చంకలు గుద్దుకోవటమే గాని ఇదంతా (భ్రమకదూ? 
ఫుట్‌పాత్‌పై డేరా వేసుకున్నవాడికి కూడా తనది అనే ఓ 
గూడుంది. వారిని గవర్నమెంటు కూడా ఖాళీ చేయించలేదు. 
గట్టిగా చేయించినా ఇంకోచోట చూపిస్తుంది. మరి తనో! 


ఇలానే ఆర్నెల్లకో సంవత్సరానికో కట్టే బిల్లింగు 
మారినప్పుడల్లా ఇల్లు మారాల్సిందే. అన్నీ తనవే. తన 
ఇండ్ల. అయితే ఏదీ తనది కాదు. 
పాఠశాలకు వెళ్ళలేని పిల్లలకు నువ్వు ఏ విధంగా 
చదువుకునేందుకు సహాయం చేస్తావు? 


మల్లమ్మ అన్నట్లు వెంటనే గుడిసె చూడాలి. 
అవసరమైతే శేటును బతిమాలి కొంత అప్పు తీసుకోవాలి, 
మల్లమ్మనీ, పిల్లలను ఆ ఇంట్లో ఉంచి, తనుఎక్కడ పనుంటె 
అక్కడికి వెళ్ళాలి. రాత్రికి ఇంటికి చేరుకోవాలి. ఇదంతా 
కష్టమే. కానీ తనవారికి ఓ గూడు దొరుకుతుంది. మల్లమ్మకి 
ఏదో పని దొరక్కుండా పోదు.” 


అలా అనుకోగానే పోశెట్టి మనసు శాంతించింది. 
మల్లమ్మకి తన నిర్ణయం చెప్పాడు. 
మల్లమ్మకెందుకో కళ్ళు చెమర్చాయి. 


రాత్రంతా వారిద్దరికీ కలలు. కలలోనే కలవరింతలు. 


రచయిత పరిచయం : శ్రీ అంబల్ల జనార్థన్‌ గారు నిజామాబాద్‌ జిల్లాలోని ధర్మోరా గ్రామములో 1950 
నవంబరు 9న జన్మించిరి. వీరి తల్లిదండ్రులు శ్రీ అంబల్ల చిన్ని నర్సయ్య, శ్రీమతి అంబల్ల నర్సవ్వ. వీరు 
బొంబాయిలోని ఆంధ్ర ఎడ్యుకేషన్‌ సొసైటి పాఠశాలలో చదివారు. దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ 
లిమిటెడ్‌ నుండి పదవీ విరమణ పొందారు. 


1993 నుండి కథలు రాస్తున్న అంబల్ల జనార్ధన్‌గారు ఆంగ్లంలోను, వివిధ విషయాల మీద వ్యాసాలు రాసి 
ప్రచురించారు. బొంబాయి కథలు, బొంబాయి నానీలు మొదలగునవి వీరి రచనలు. వీరి శైలి సహజ 
సుందరంగా, సరళంగా, పాఠకుల హృదయాలను హత్తుకొనెటట్లు వుంటుంది. 


ప్రస్తుత పాఠ్యభాగం వీరు రచించిన “అంబల్ల జనార్థన్‌ కథలు” నుండి గ్రహించబడినది. 


౨066660066 6000666600 6666096666 6/1ద్రాం 6666666006 66 6000660006 66000606 


1 వినండి = సంభాసిరిచండి, 
1) కొంతమంది పిల్లల చదువెందుకు ఆగిపోతుంది? 
2) బ్రతుకు తెరువుకోసం దూరప్రాంతాలకు వచ్చిన వారిపిల్లల సమస్యలు 


1 చదవండి - ఆలోచించండి - రాయండి. 
పదజాలాన్ని పెంపొందించుకుందాం. 
బొ చ్చె = ఇనపగంప; ఆనంక = తరువాత; గగనం = ఆకాశం; 
కాశ్‌=కోరిక; అవుసున్నంతసేపు = ప్రాణమున్నంతవరకు 


mM నినండి = చర్చించండి - రాయండి. 


అ) జవాబులు రాయండి. 
1) మలాడ్‌ ఉపనగరమందు భవనకూలీలు పని చేయు విధము. 
2) మల్లమ్మ, పోశెట్టి దంపతుల సంభాషణ. | 
3) మల్లమ్మ తనపిల్లలకు తెలుగులో చదువు చెప్పించడానికి పడ్డ ఆరాటం. =. 
4) పోశళెట్టి మనసు శాంతించిన విధం. 


ఆ) ఎవరు, ఎవరితో అనిరి. 
1) “ఇంక మనం మలబార్‌ హిల్‌కి పోవాలె.....”” 
2) “యాడన్న ఒక జోపిడి (గుడిసె) సూడరాదా” 
3) నాకైతే మన పిల్లలకు తెలుగురావాలె అని కాశ్‌ వున్నది.” 
4) “అందరు ఇంగ్లీషు ఇస్కూల్లకు ఎగబడుతున్నారు.” 
5) “ఇదిగో మనం బతికేదే ముస్కిలున్నది.”” 
6) “మన జిందగీ ఇట్టనేపాయె.”” 


ఇ) కింది ఖాళీలను సరైన పదాలతో పూరించండి : 


1) ఇంకో నెలలో పని పూర్తయితదట. 

2) మలబార్‌ హిల్‌కెల్లి మలాడ్‌ రావాలంటే 

3) నెలకు రోజులు పని దొరుకుతె బాగాయె. 
4) అందరు ఇస్కూల్లకు ఎగబడుతున్నారు. 


ఈ) కింది వాక్యాలలోని తప్పొప్పులను గుర్తించండి. 
1) ఒచ్చేయాడాది బుజ్జిని గూడా ఇస్కూలుకి పంపాల. ( 
2) గీడ మలాడ్డ డెబ్బై ఏల లోపు జోపిడి దొరుకుతదట. ( 
3) నాకైతే మన పిల్లలకు ఇంగ్లీషు రావాలె అని కాళశ్‌వున్నది. ( 


4) మల్లమ్మ కెందుకో కళ్ళు చెమర్చాయి. ( 
ఉ) జతచేయండి. 
“కి వర్గము ప 
1) నా పిల్లగాండ్డను పట్టుకొని [ 1 అ) తాపీ కే 
2) పోశెట్టి [ |) ఆ ఇనపగంప 
3) మల్లమ్మ [ 1] ఇ) ఎట్లన్న బతుకుత 
4) బొచ్చె [ 1] ఈ) మాములు కూలీ. 


౨666660066 66 0006666006 66606666 0(110)6 6066666066 6600066 66000666000606 


ఊ) కింది అల్లికను పూరించండి. 


IV స్వీయస్పందన: 
మల్లమ్మ, పోళెట్టి దంపతుల సంభాషణను మీ సొంత మాటల్లో రాయండి. 


V భాషానగాహన : 
అ) కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి. 


1) పూర్వము x 2) వెనుక * 


3) వేగము * 4) అబద్ధము ౫ 


ఆ) వచనం మార్చి రాయండి. 
1) అంతస్తు = 2) కూలీలు = 


3) గంటలు 4) గూడు = 


ఇ) ఏ వాచకములో రాయండి. 


3) మల్లమ్మ = 4) గుడిసె = 


ఈ) ఏ కాలములకు చెందినవో రాయండి. 


1) సంభాషణ అంతటితో ముగిసింది. | 
2) శేట్‌ బిల్లింగ్‌ కూలగొట్టి కట్టుకుంటున్నాడు. [| 
3) వారిని గవర్నమెంటు కూడా ఖాళీ చేయించలేదు. [| 
4) రాత్రి మిగిలిన పులుసుతో అన్నం తింటున్నారు. [| 


ఉ) కింది పదాలను విడదీసి సంధిపీరు రాయండి. 
1) వారంతా = 


2) పదేండ్లు 


3) మారినప్పుడు 


4) దొరుకుతుంది = 


౨666660066 66 0006660066 6606666 0/11ర్రొ ౭90900900౭9౭౭ 9౭౭౭౭౭౭౭ ౭౭౭౭౭౭౦౭౪ 


ఊ) కింది పట్టికను పూరించండి. 


బు) కింది వాక్యములు సామాన్య/సం్లిష్ట/సంయుక్తములలో ఏరకమునకు చెందినవో గుర్తించి రాయండి. 


1) ఇటుక కట్టడం అయిపోయింది 

2) ఎంతలేదన్నా డెబ్బై, ఎనభైవేలు కావాలె 

3) మళల్లమ్మని, పిల్లలను ఆ ఇంట్లో వుంచి తను ఎక్కడ పనుంటే అక్కడికి వెళ్ళాలి. 
4) మనమంటే ఆయనకు నమ్మిక 


5) ఆ మిశ్రమాన్ని ఆడకూలీలు ఇనుప బొచ్చెల్లో తీసుకెళ్ళి, మేస్త్రీలకు అందిస్తున్నారు. 


బూ) కింద గుర్తింప బడిన ప్రత్యయాలు ఏ విభక్తులకు చెందిననో రాయండి. 


ఎ) 


VI 


కింది వాక్యములో గుర్తింపబడిన పదాలు ఏభాషాభాగములకు చెందిననో రాయండి. 


బొంబాయిలో యాడ గుడిసె దీసుకున్నా మనకు తకిలబ్‌ అయితది. 


పా రారా 


కింది పదాల ప్రకృతులకు వికృతులు, వికృతులకు ప్రకృతులు రాయండి. 


1) సదువు=_ _  _ 2) భమ = 
3) పరీచ్చ = 4) బాస = 
5) సాలు = 
సృజనాత్మకత : 


1) మహారాష్ట్రలో చక్కెర కర్మాగారాలలో పనిచేయువారి పిల్లల విద్యాభ్యాసము గూర్చి రాయండి. 


2) భవననిర్మాణ కూలీల ఇక్కట్లు, కోరికలను గూర్చిరాయండి. 


౨6666606 666 6066660066 6606666 6/(11ర్సొల 69666660 0666 6006660006 66000606 


జీవనోపాధి కొరకు పిల్లల్ని పనులకు పంపడం లేదా పెద్దలు పనికెళితే తమకన్నా చిన్ని చెల్లెలు లేదా 
తమ్ముడ్ని చూసుకోవడంకోసం బడికి పంపక పోవడంవల్ల చాలామంది పిల్లల చదువు ఆగిపోతుంది. 
ఇట్టి వారికొరకు వారున్న చోటికే అంటే ఫుట్‌పాథ్‌, భవన నిర్మాణ స్థలాలు, కార్టానాలకు వెళ్ళి చదువు 


నేర్పడం కొరకు ముంబయిలో 1989లో ఈ డోర్‌స్టెప్‌ స్కూల్‌ ఏర్పడింది. 
ఇటువంటివే “స్కూల్‌ ఫర్‌ బ్రిక్‌ కిల్న్‌ (BriCk kiln) చిన్‌, సాఖర్‌ శాళా మొదలగునవి. వీటి 
గురించిన మరిన్ని వివరాలు ఉపాధ్యాయుల సహాయంతో అంతర్జాలంలో చదివి తెలుసుకోండి. 


VI లేఖన కౌశల్యాలు : 
నివేదిక లేఖనం ఆ 
మీ పాఠశాలలో జరుపుకున్న “పఠన ప్రేరణా దినోత్సవం” గూర్చి కింది అంశాల ఆధారంగా నివేదిక రాయండి. 


అంశాలు - | డా. ఎ.పి.జె. అబ్బుల్‌ కలాం జన్మదిన సందర్భం. 


- | వివిధ రకాల పుస్తకాల పఠనం. 


- | నేను చదివిన పుస్తకాలు. 


చదువుకుందాం - చకితులమౌదాం 
మీకు తెలుసా! తెలుగు భాషకు దాదాపు ముప్పయి మాండలికాలు వాడుకలో ఉన్నాయి. 
మారిషస్‌లో రేడియో, టీవీలలో తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతుంటాయి. 
బెంజమిన్‌ షుల్లే అనే పోర్చుగీసు మతగురువు తొలిసారిగా బైబిల్‌ను తెలుగులోకి అనువదించాడట. 
మయన్మార్‌ రాజధాని యాంగల్‌లో ఒక తెలుగు గ్రంథాలయం ఉంది దాని పేరు. 
“శ్రీయోగి వేమన గ్రంథాలయంి. 
అలాగే మయన్మార్‌లోని ఒకవీధికి అతిపెద్ద నగరాలలో ఒకటైన మాలమ్వీన్‌లో “మల్లెమాల దిబ్బ" అనే 
అచ్చతెలుగు పేరు ఉన్నది. 


వ్‌ నేర్చుకున్నా : 
1. దిన, మాస పత్రికలలోని కథలు, వ్యాసాలు చదివి అవగాహన చేసుకోవటం. 


2. మాతృభాపపై మమకారం పెంచుకోవాలి. 


ఉ.సూ. వివిధ మాండలికాలను విద్యార్థులకు పరిచయం చేయండి. 


తయ 


౨066660066 66 0006666006 66606666 6(120)6 6666666006 66 6000666006 666000606 


మర్రి చెట్టుకు ఎన్నో కాయలు కాస్తాయి. వాటిలో 
కొన్నే పండుతాయి. ఆ పండిన వాటిలోను కొన్ని పండ్ల 
విత్తులే మొలకెత్తుతాయి. అలాటి మొలకలలో కొన్ని 
ఎదుగుతాయి. అలాటి వాటిలోను కొన్నే బాగా ఎత్తుగా 
పెరుగుతాయి. వేసవిలో ఎండలకు బాధపడే వారు తమ 
తాపం పొగొట్టుకొనడానికి ఎత్తుగా పెరిగిన చెట్టు చూచి నీడ 
కోసం వాటివైపు పరుగులు తీస్తారు. 


“ఏదో ఒకనాడు మనకు స్వరాజ్యం లభిస్తుంది. 
స్వరాజ్యం మనకు ఎన్నటికీ దానంగా లభించదు. బ్రిటిష్‌వారు 
ఎంత స్వాతంత్రప్రియులైనప్పటికీ, స్వాతంత్ర్యానికై 
స్వయంకృషి చేయని వారికి స్వాతంత్రాన్ని ఎన్నటికీ దానంగా 
ఇవ్వరు. 

దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన తర్వాత 1916లో కాశీ 
విశ్వవిద్యాలయానికి వైస్రాయి హోర్డింగ్‌ ప్రారంభోత్సవం 
చేసినప్పుడు గాంధీజీ చేసిన ప్రసంగంలోని భాగమిది. 
ఇప్పుడది మనకు సాధారణ వార్తగా కనిపిస్తుందేగాని, అంత 
వరకు ఈ విధంగా ప్రసంగించిన భారతీయుడు లేడు. ఈ 
విధంగా ప్రసంగించడం నా చిన్నతనంలో మహాసాహసం. 


మాతాతగారు వాళ్ళంతా తిలక్‌ అనుయాయులు 
గదా! గాంధీజీని గురించి మొదట్లో అంతగా మాట్లాడేవారు 
కాదట. కాని, నాకు ఆరేడేళ్ళు వచ్చేవేళకు గాంధీజీని 
గురించి చాలా వినేవాడిని. అప్పుడు తెలుగువాళ్లకు ఉన్న 
ఏకైక పత్రిక ఆంధ్రపత్రిక - గాంధీజీని గురించి గొప్పగా 
వ్రాసేది. నాకు అవన్నీ అర్ధమయ్యేవి కాదుగాని, బొమ్మలు 
చూసి సంతోషించేవాడిని. అప్పుడు గాంధీజీ వేషం ఊరిలో 
ఉన్న మార్వాడీ గుజరాతీ సేర్‌ల వేషంలాగ ఉండేది. తల 
మీద కోర తలపాగా, గుండె కిందుగా బొందులతో ముడి 
వేసిన చొక్కా ధోవతి, ఆకు చెప్పులు. కోలాచలం 
వెంకటరావుగారు మాఇంటికి వచ్చినప్పుడు, అప్పుడప్పుడు 
ఆయన సంభాషణలో గాంధీజీ ప్రస్తావన వచ్చేది. ఆయన 
దక్షిణాఫ్రికా అనే దేశంలో బ్రిటిష్‌ వారిని ఎదిరించడం, 
కోర్టులలో తానే తన సంగతి వాదించుకోడం, అక్కడ 


సంపాదించిందీ, బహుమతులుగా వచ్చిం 
ధర్మనిధికి అప్పగించి దాని మీద వచ్చే వడ్డీని ప్రజా సంక్షేమ 
కార్యక్రమాలకు వినియోగించే ఏర్పాటు చేశారని ఇంకా ఇలా 
ఎన్నో చెప్పుకొనేవారు. 


అంతా ఒక 


గాంధీజీ దేశ పరిస్థితులను తెలుసుకొని సహాయ 
నిరాకరణోద్యమం ప్రారంభిద్దామనే దృష్టితో యావద్భారత 
పర్యటన చేస్తూ, 1921లో కాబోలు, బళ్ళారి వస్తారని జనం 
చెప్పుకుంటున్నారు. ఆంధ్ర పత్రికలోను ఆయన పర్యటన 
కార్యక్రమం చదివాను. మనజిల్లా ప్రధాన పట్టణానికి 
వస్తున్నారు గదా, తప్పక వెళ్లి చూడాలనే వాంఛ కలిగింది. 
మా అమ్మకు ఈ సంగతి చెప్పాను. “తాతగారిని అడుగు. 
పిలుచుకొని వెల్లితే వెళ్ళు” అన్నది. తాతగారు వెళ్లుతున్నట్లు 
ఆమె మాటలవల్ల తెలిసింది. నా కోసం ప్రత్యేకంగా 
ప్రయాణం చేయనక్కరలేదు. కనుక తాతగారిని బ్రతిమాలితే 
కాదనరు అనే అభిప్రాయం కలిగింది. మా వూరి నుంచి 
దాదాపు వంద మంది వెళ్ళుతున్నట్లు తర్వాత తెలిసింది. 
తాతగారిని అడిగాను. “వేలమంది జనం వస్తారు. బస 
చేయడానికి కూడా బంధువులు ఉన్నారు. గనుక మనకాబాధ 
లేదనుకో, ఆగుంపులో నీవు తప్పిపోతే నేను వెదగ్గలనా?” 
అంటూ మొదట్లో ఆత్మగతంగా అనుకున్నారు. కాని తక్కిన 
పెద్దలంతా నన్ను కనికరించి ఇబ్బంది ఏమీ ఉండదని 
అనడం వల్ల అంగీకరించారు.” 

మేము బళ్ళారి రైలు స్టేషనులో దిగాము గాంధీజీ 
రాకకు ఒక రోజు ముందే. నేను అంతకు ముందు బళ్లారి 
మీదుగా రెండు మూడుసార్లు రైల్లో ప్రయాణం చేశాను. 
రైలు స్టేషను ద్వారాలకన్నిటికి బంతిపూల దండలు, ఒక్కొక్క 
చోట నిత్యమల్లి దండలతో గాంధీజీకి స్వాగతం చెబుతూ 
నినాదాలతో పతాకాలు! 

మా తాతగారు కోర్టు వ్యవహారాలకో, తక్కిన పనులకో 
బళ్లారికి వెళ్లినప్పుడల్లా కృష్ణమాచార్యుల బంగాళాలోనే 
దిగేవారు. అందువల్ల 
బయలుదేరాము. దారిపొడుగునా తోరణాలు. బంగాళా 


కృష్ణమాచార్యుల బంగళాకు 


౨666660066 66 6006666006 66606666 0(12))6 6666666006 6600066 66000666000606 


చేరాము. కృష్ణమాచార్యుల బంగళా అంటే ఆంధ్ర నాటక 
పితామహ బిరుదాంకితులు ధర్మవరం రామకృష్ణమాచార్యుల 
నివాసం. అదొక పెద్ద హవేలీ, బహిరంగ సభలు, నాటకాలు, 
మొదలయినవి ఆ బంగ్లాచుట్టు ఉన్న మైదానంలో జరిగేవి. 
ఈ మైదానం పేరే బంగ్లా కాంపౌండు. కొన్ని వేల మంది 
కూర్చునేటంత విశాలమైన మైదానం (అది ఇప్పుడు ఊరు 
అయిపోయింది) గాంధీజీకి ఘన స్వాగతమివ్వడానికి ఆ 
కాంపౌండులోనే ఏర్పాట్లు చేశారు. గాంధీజీని దగ్గరగా చూసే 
అవకాశం కలగడం అదృష్టం. 


బంగ్లా కాంపౌండులో ఒక చోట వేదిక అమర్చారు. 
బల్లలు వేసి తెల్లటి ఖద్దరు గౌనులు, పలుచని పరుపులు 
పరిచి, దిండ్లు పెట్టారు. మైదానం అంతటా వెదుళ్లు నాటి 
తోరణాలు, పూలమాలలు అలంకరించారు. ప్రవేశద్వారానికి 
రాట్నాల తోరణం ఎంతో బాగుంది. మైకులు ఉన్నట్టు లేదు. 
నాకు ఊరంతా చూద్దామని ఉంది. కాని తప్పివోతానన్న 
భయం. తాతగారు ఏమంటారోనని బెరుకు. కాని, బంగ్లాలో 
నా వయస్సు పిల్లవాడొకడు మితుడయ్యాడు. అతనితో వెళ్లి 
ఊరంతా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తిరిగాను. 
ఊరంతా పెండ్లి సంబరంలాగ ఉంది. ఎక్కడ చూచినా ఏదో 


ఆనందం. 


మరుసటి అపరాహ్లానికి గాంధీజీ బళ్లారి ప్రవేశించారని 


వార్త వచ్చింది. ఆయన ధార్వాడ నుంచి ఫోర్ట్‌ కారులో 
వచ్చారట. అప్పుడు ఫోర్డ్‌ కారులు చాల ప్రఖ్యాతమైనవి. 
బంగళా కాంపౌండులో హడావుడి ఎక్కువయింది. ఆంధ్ర 
నాటక పితామహుని చివరి కుమారుడు భోగీంద్రనాథ్‌ 
ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆయన కాశీవిశ్వవిద్యాలయంలో 
ఇంజనీరింగ్‌ చదివి వచ్చారు. హిందీ కూడా బాగా 
మాట్లాడేవారు. మైదానం జనంతో కిటకిటలాడసాగింది. 
చుట్టుప్రక్కల గ్రామాల నుంచ కూడ జనం వచ్చారు. 
“గాంధీజీకి జయ్‌” అనే నినాదాలు మిన్నుముట్టాయి. 
ఆయన వెంట చాలా మంది ప్రముఖులే వచ్చారు. గాని 
నాకెవరూ గుర్తులేదు. బంగళా వాళ్ళందరికీ వేదిక దగ్గరగా 
ఒక స్థలం కేటాయించారు. కనుక మాకు జన సమ్మర్థం 
బాధేమీ కలుగలేదు. 


గాంధీజీ హిందీలో మాట్లాడారు. అదీ ఐదు 
నిమిషాలసేపే. దానిని భోగీంద్రనాథ్‌ తెలుగులో 
అనువదించాడని గుర్తు. త్వరలో సహాయ నిరాకరణం, 
శాసనోల్లంఘనం ఉద్యమాలు ప్రారంభవుమతాయి. ప్రజలు 
యథాశక్తి ఆర్థిక సహాయం చేయాలి. స్వచ్చంద సేవకులను 
పంపాఠి. దేశంలోని స్త్రీపురుషులు అంతా ఖద్దరు కడితే 
నెలరోజులలో మనకు స్వరాజ్యం వస్తుంది. స్వరాజ్యం 
వచ్చేవరకు స్త్రీలు నగలు ధరించరాదు. పురుషులు విలాస 


౨666600666 0006666006 66606666 (2) 8000900000000 909౭౭౭౭౭ ౭౭౭౭౭౭౭౪ 


వస్తువులు వాడరాదు. సోదరీమణులు, తల్లులు ఉద్యమానికి 
నగలూ దానం చేయాలి. అవసరమైతే ఎలాంటి త్యాగానికైనా 
సిద్ధపడాలి. ఇదీ ఆయన ప్రసంగం సారాంశం. 


“మహిళలు త్యాగం చేయాలి. విరాళమివ్వాలి అని 
గాంధీజీ అన్నారో లేదో. శ్రోతల నుంచి వందల కొలది స్త్రీలు 
వేదిక వద్దకు పరుగున వచ్చారు. చేతులలోని బంగారు 
గాజులను దూసి ఇచ్చేవారు, చెవిలోని కమ్మలను ఒలిచి 
ఇచ్చేవారు, మెడలోని బంగారు గొలుసులను తల మీదుగా 
తీసి ఇచ్చేవారు, ముక్కులోని నత్తులను. ముక్కు 
పుడకలనుతిప్పి ఇచ్చేవారు, జడ బిళ్ళలను తీసి ఇచ్చేవారు, 
ఇలా అత్యాశ్చర్యకరమైన దృశ్యం చూచి నేను విస్తుపోయాను. 

గాంధీజీ ఎంత గొప్పవారు! ఆయన ఎవరో తెలియదు. 
పత్రికలో పడిన వార్తలు చదవడం తప్ప. జనానికి ఎంత 
విశ్వాసం ఆయనంటే. ఆ విశ్వాసం చూస్తే ఆ సంవత్సరమే 
స్వరాజ్యం గాంధీజీ చెప్పే రామరాజ్యం వస్తుందనే నమ్మకం 
ప్రజలకు కలిగింది. మా తాతగారు ఆ భావంతోనే ఉన్నట్లు 
తోచింది. 


బళ్లారి మధుర స్మృతులతో మాజరికి తిరిగి 
వచ్చాను. గాంధీజీ గొప్పతనాన్ని బేరీజు వేసే శక్తి నాకు 
అప్పుడూ లేదు, ఇప్పుడూ లేదుగాని ఆ జనం ఉత్సాహం, 
విశ్వాసం, సంరంభం నామనస్సులో బాగా హత్తుకొనిపోయి 
ప్రజల విశ్వాసం చూరగొనాలంటే ఏమి పనిచేయాలి? 
అంతటి విశ్వాసం ఎలా కలుగుతుంది? ఆ విశ్వాసంతో 
అనుకున్న పనులు సాధించగలుగుతామా? ఆ విశ్వాసం 
స్థిరంగా ఉంటుందా? అనే ప్రశ్నలు, ఆ రూపంలో 
కాకపోయినా అస్పష్టంగా మనస్సులో తారట్లాడాయి. 

తర్వాత పది పన్నెండేళ్ళకు హరిజనోద్యమంలో 
గాంధీజీతో ఒక రాత్రి ఒకే కారులో పయనించడం 
తటస్థించింది. అప్పటికి దేశంలో ఎన్నోమార్పులు వచ్చాయి. 
మద్రాసుకు ప్రయాణం. గాంధీజీ ప్రశ్నించారు. “మద్రాసు 
ఇంకా ఎన్నిమైళ్లు?”” అని. దాదాపు నలభైమైళ్లన్నారు మాలో 
పెద్దలు. తెల్లవారే వరకు చేరగలం అన్నారు.అయితే నేను 


కునుకుతీస్తాను. మద్రాసు పొలిమేరల్లో లేపండి.”” అన్నారు 
గాంధీజీ. కారు వేగంగా పోగలిగేదే కాని, ఎదురుగాను, 
వెనుకనుంచీ వస్తున్న లారీల నుంచి ప్రమాదం జరగకుండా 
నెమ్మదిగా నడుస్తున్నది. గంటంబావుకు మద్రాసు పొలిమేర 
చేరగానే దిగ్గున మేల్కోని “మద్రాసు చేరామా?” అన్నారు. 
మాకంతా ఆశ్చర్యం కలిగింది. గాంధీజీ స్థిత ప్రజ్ఞులు. 
మనస్సు స్వాధీనంలో ఉన్నవారు, నియమపాలనం గొప్పగా 
ఆచరిస్తున్న వారు కనుక ఆ విధంగా మేల్కొనగలిగారని 
భావించాను. 


గాంధీజీ 1932-33లో మద్రాసులో దాదాపు నెల 
మకాం చేశారు. నేను ఆ నెలనాళ్లూ అక్కడ ఉండి గాంధీజీ 
వాక్కులు విన్నాను. ఆయన చిడిముడి వాటు చూచాను. 
ప్రజల విశ్వాసానికి కారణమేమిటనే చిన్ననాటి ప్రశ్నకు, ఒక 
విధంగా సమాధానం దొరికినట్లనిపించింది. ఏవ్యక్తి అయినా, 
తాను నమ్మిన దానిని ఆధీతి బోధాచరణాలతో ప్రజలకు 
చూపగలిగినప్పుడే వారి విశ్వాసం చూరగొంటాడు అనే 
నిశ్చయజ్ఞానం కలిగింది. 

సత్కార్యసాధనకు సత్సాధనాలు ఉండాలనేది గాంధీజీ 
సిద్ధాంతం. ఈ సిద్దాంతానికి ఆయన వ్రాసి పెట్టిన వీలునామా 
గొప్ప దృష్టాంతం. నీలునామాయే కాదు. ఆయన 
జీవితమంతా దృష్టాంతమే. గాంధీజీ జీవిత చరిత్రను 
“బాపూజీ కథి” గా రచించిన హరిభావూ ఉపాధ్యాయ 
అన్నట్టు ఈ వీలునామా ఎప్పుడు ఆచరణలోకి వస్తుందో 
చెప్పలేము. 

గడ్డిపోచలను గండు చీమలుగా మలచిన గాంధీజీ 
అకస్మాత్తుగానో, కాకతాళీయంగానో మహానాయకుడుగా 
రూపొందలేదని బాల్యంనుంచి క్రమశిక్షణతో, సత్యనిష్టతో, 
సేవాదృష్టితో, భగవదర్పణ భావంతో గడిపిన జీవితమే 
ఆయనను మహాయోద్ధగా, “మహసీనానిగా, జాతిపితగా 
తీర్ప్చిదిద్దిందని పెద్దవాడయిన తర్వాత గ్రహించాను. ఆయన 
అడుగడుగున చేసిన సత్యశోధన, ఆయన జీవితానికి 
ఎప్పటికప్పుడు మెరుగులు పెట్టి, దానిని సహస్ర కిరణ 
సదృశం చేసింది. 


ఉ.సూ.: గాంధీజీ జీవిత చరిత్రను, ఇతర స్వాతంత్రోద్యమ నాయకుల జీవితచరిత్రలను గురించి సమాచారాన్ని విద్యార్థులకు 


అంతర్జాలము ద్వారా తెలియజేయండి. 


౨666660066 66 0006666006 66606666 0(120్స)ెల 60666660 066 6600066 6000666000606 


I వినండి - చర్చించండి - రాయండి. 
అవగాహనా కృత్యాలు : 
అ) ఎవరు ఎవరితో అనిరి. 
1) ఏదో ఒకనాడు మనకు స్వాతంత్ర్యం లభిస్తుంది. 
3) తాతగారిని అడుగు, పిలుచుకొని వెళితే వెళ్లు. 
ఆ) ఖాళీలను పూరించండి. 
1) అప్పట్లో తెలుగువాళ్ళకున్న ఏకైక పత్రిక 
2) గాంధీగారి సిద్దాంతం 
ఇ) తప్పొప్పులు గుర్తించి రాయండి. 
1) మా తాతగారు వాళ్ళంతా తిలక్‌ అనుయాయులు. 
2) ఆ గుంపులో నేను తప్పిపోతే నీవు వెదగ్గలవా? 
3) మేము మద్రాసు రైలు స్టేషనులో దిగాము. 
4) గాంధీజీ స్థిత ప్రజ్ఞాలు. 


1 అభిప్రాయ వ్యక్తీకరణ : 


2) వేలమంది జనం వస్తారు. 
4) మహిళలు త్యాగం చేయాలి. 


3) బళ్ళారిలో ఉన్న విశాలమైన మైదానం. 
4) హరిభావూ రచన 


~~ జబ్‌ బా 
ల వ న. నో 


1) పాఠం ద్వారా నీవు తెలుసుకున్న జీవనకౌశల్యాలు రాయుము. 
2) “గాంధీగారు క్రమశిక్షణకు మారుపేరు” దీనిపై మీ అభిప్రాయం రాయండి. 


Mm స్వీయస్పందన : 


1) సహాయ నిరాకరణోద్యమం గురించి మీ సొంత మాటల్లో రాయండి. 


2) బళ్ళారిలో రచయితకు ఆశ్చర్యం కలిగించిన దృశ్యం 


IV లఘుటీక రాయండి. 
1) గాంధీజీ బళ్ళారిలో చేసిన ప్రసంగం. 


2) “గాంధీజీ నియమపాలనం కలవారు” - వివరించండి. 


ననివి నేర్చుకున్నా: 


1) గాంధీజీ భారతీయులను ప్రభావితం చేసిన విధం (2) క్రమశిక్షణలోని మహత్వం. 


పల మీ సొంతమాటల్లో రాయండి. 


వ్యాకరణము 


భాషాభాగాలు : (1) నామ వాచకము (2) సర్వనామము 
(3) విశేషణము (4) క్రియ (5) అవ్యయము. 

ఈ ఐదింటిని భాషాభాగములు అంటారు. 

నామవాచకము : పేర్లను తెలియజేయునది. ఉదా., కమల 
సర్వనామము : నామవాచకమునకు, బదులుగా వాడబడునది. 
ఉదా., అతడు, ఆమె, వాడు 

విశేషణము: నామవాచకములోని విశేష విషయమును (రంగు, 
స్వభావము, గుణము) తెలియజేయునది. ఉదా., తెల్లని గుజ్జము. 
క్రియ : పనిని తెలియజేయునది. ఉదా., చదువుచున్నాడు 
అవ్యయము : లింగ, వచన, విభక్తులు లేని పదములు. ఉదా., ఆహా! 
బరా! అక్కటా! 


వాక్యరకములు : వాక్యములు మూడు విధములు. 
సామాన్యవాక్యము : ఒకే సమాపక క్రియ కలిగినవాక్యము. ఉదా., 
రఘు బడికి వెళ్ళెను. 

సంశ్లిష్ట వాక్యము : అసమాపక క్రియతో కూడి యుండు వాక్యము. 
ఉదా., రఘు బడికి వెళ్లి, పరీక్ష రాసెను. 

సంయుక్త వాక్యము : రెండు లేక అంతకంటే ఎక్కువ వాక్యములు 
కలిసి ఏక వాక్యముగా ఏర్పడుట. ఉదా., శాంతి బాగా చదివింది 
అందువలన మంచి మార్కులు పొందినది. 

విభక్తి ప్రత్యయాలు : 

1. ప్రథమా విభక్తి - డు, ము,వు,లు 

2. ద్వితీయా విభక్తి - నిన్‌, నున్‌, లన్‌, కూర్చి, గుణించి. 


౨666660666 6000666600 6660606666 (22) 6900000000990 99౭990౭ 9౭౭౭౭౭౭౪ 


. తృతీయావిభక్తి - చేతన్‌, చేన్‌, తోడన్‌, తోన్‌ 
| చతుర్థీ విభక్తి - కొణకున్‌, కై 
పంచమీ విభక్తి - వలనన్‌, కంటెన్‌, పట్టి 
. షష్ట విభక్తి - కిన్‌, కున్‌, యొక్క, లోన్‌, లోపలన్‌ 
. సప్తమీ విభక్తి - అందున్‌, నన్‌ 
. సంబోధన ప్రథమా విభక్తి - ఓ, ఓయి, ఓరి, ఓసి 
వాక్యాంగములు : కర్త, కర్మ, క్రియ అనునవి వాక్యాంగములు. 
కర్త - పనిచేయువాడు. నేను పూలను కోశాను. 
కర్మ - ఫలితము పొందువాడు - ఎవరిని, దేనిని అని ప్రశ్నించగా 
వచ్చు సమాధానము కర్మ. ఉదా., వాడు పాట పాడెను. 
క్రియ - పనిని తెలుపునది. ఉదా., అతడు వ్రాయుచున్నాడు. 
తెలుగు సంధులు 
ఉకారసంధి: ఉత్తునకు అచ్చు పరమగునపుడు సంధి నిత్యము. 
ఉదా., నీవు + ఎక్కడ = నీవెక్కడ 
ఇకారసంధి: ఇత్తునకు అచ్చు పరమగునపుడు సంధి వైకల్పికము. 
వైకల్సికము అనగా సంధి జరుగవచ్చు, జరుగకపోవచ్చు. రెండు 
అచ్చుల మధ్య సంధి జరుగునపుడు “య్‌” ఆగమముగా వచ్చును. 
ఉదా., ఏమి + అంటివి - ఏమంటివి, ఏమియంటివి. 
అకారసంధి : అత్తునకు సంధి బహుళము. బహుళము అనగా 
నిత్య, నిషేధ, వైకల్సిక, అన్యకార్యము. ఉదా., రామ + అయ్య = 
రామయ్య; అమ్మ + ఇచ్చెను = అమ్మయిచ్చెను; మేన + అత్త 
మేనత్త, మేనయత్త; ఒక + ఒక = ఒకానొక. 
గసడదవాదేశ సంధి : ప్రథమ మీది పరుషములకు గ-స-డ-ద- 
వ-లు బహుళముగానగు. ఉదా., వారు + పోరు = వారువోరు 
సరళాదేశము ద్రుత ప్రకృతికము మీది పరుషములకు 
సరళములగును. ఉదా., పూచెను + కలువలు = పూచెనుగలువలు 
ఆమేడిత సంధి: 
1 అచ్చునకు ఆమేడితము పరమగునపుడు సంధి తరచుగ 
నగును. 
ఆమేడితము : ఒకే పదము రెండు సార్లు పలుకబడినపుడు 
రెండవసారి పలికిన పదాన్ని ఆమేడితము అంటారు. 
ఉదా:- ఆహా + ఆహా = ఆహాహా 
11) ఆమేడితము పరమగునపుడు కడాదుల తొలియచ్చు మీది 
వర్ణములకెల్ల ఆదంతమగు ద్విరుక్తటకారమగును. 
ఉదా:- కడ + కడ = కట్టకడ 
111) ఆమైడితము పరమైనచో విభక్తిలోపము బహుళముగానగును. 
ఇంచుక, నాడు ఇత్యాదులందు అంతిమాక్షర లోపంబగు. 
ఉదా: ఇంటన్‌ + ఇంటన్‌ = ఇంటింటన్‌, ఇంచుక + ఇంచుక 
= ఇంచించుక, ఇంచుకించుక; నాడు + నాడు = నానాండు, 
నాడునాడు. 
అందదుకు ప్రభృతులు యథా ప్రయోగముగా గ్రాహ్యములు. 
ఉదా: అందుకు + అందుకు = అందందుకు, చెదరు + చెదరు 
= చెల్లాచెదురు. 


౦౦ --* ౮ ౧౧మ& (౮ 


I 


నో 


iv 


తైకసంధి: 
“ఆ, ఈ, ఏ లను త్రికములు అందురు. 
త్రికము. మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు 


బహుళంబుగానగును.  ద్విరుక్తంబగు హల్లు పరంబగునపుడు 
ఆచ్చికంబగు దీర్హమునకు హ్రస్వంబగు. 
అసంయుక్తము : సంయుక్తము కాని అక్షరం. ఒక హల్లు కింద వేరొక 
హల్లు ఉంటే అది సంయుక్తము. కానిది అసంయుక్తము. 
ద్విత్వము : ఒక హల్లు కింద అదే హల్లు రావటం ద్విత్వం అంటారు. 
ఉదా: క్క, ట్ట మొదలగునవి. 
ఆచ్చికము : కేవలం తెలుగు శబ్దాలు. ఆ + కన్య = “ఆ” అనునది 
“త్రికము త్రికము తరువాత ఉన్న “కి అసంయుక్తము. 
సూత్రము ప్రకారము అసంయుక్త హల్లు పరమైనపుడు ద్విత్వంబు 
బహుళంబుగా నగును. కావున 

ఆ+కన్య ఈ ఆ + క్కన్య గా మారును. 
ద్విరుక్తంబగు హల్లు పరమగునపుడు ఆచ్చికంబగు దీర్థమునకు 
హ్రస్వంబగు. కావున 

ఆ + క్కన్య = అక్కన్యగా మారును. 
ఇదే విధంగా : 
ఇవ్విధము = ఈ + విధము ఈ ఈ + వ్విధము = ఇవ్విధము 
ఎక్కాలము = ఏ + కాలము రా ఏ + కాలము = ఎక్కాలము 
అయ్యశ్వము = ఆ + ఆశ్వము 
ఆ + అశ్వము అన్న చోట రెండు స్వరాల మధ్య సంధి జరగనిచో 
యట్‌ ఆగమముగా వచ్చును. అన్న సూత్ర నియమాన్ని బట్టి ఆ + 
య్‌ + అశ్వము = ఆ + య్యశ్వము -* అయ్యశ్వముగా మారును. 

సంస్కృతసంధులు 

సవర్ణదీర్ణసంధి ; అ, ఇ, ఉ బు లకు అవియే అచ్చులు పరమైన 
దీర్భము ఏకాదేశ మగును. ఉదా., రామ + ఆలయము = 
రామాలయము. 
గుణసంధి : అకారమునకు ఇ, ఉ, బు లు పరమైన క్రమముగా ఏ, 
ఓ, ఆర్‌ లు ఆదేశమగును. ఉదా., దేవ + ఇంద్రుడు = దేవేంద్రుడు. 
వృద్ధి సంధి; 
“ఐ, బొ లకు వృద్ధులని పేరు. 
సూత్రం : అ కారమునకు “ఏ, ఐిలు పరమైన *“ఐ” కారము, “ఓ, బౌ 
లు పరమైన “జ కారము ఏకాదేశమగును. 
ఏకైక —- ఏక + ఏక 

ఏక్‌ + అ + ఏ క = మొదటి పదంలోని అకారమునకు “ఏ” 
అను అచ్చు పరమైనది. 
వృద్ధిసంధి సూత్రం ప్రకారం “ఏ అను అచ్చు పరమగునపుడు *“ఏొ 
స్థానములో “ఐి వచ్చును. 
ఏక్‌ + ఐ క = ఏకైక అన్న రూపం ఏర్పడును. 
ఇదే విధంగా అష్ట్‌ + అ + ఐ శ్వర్యము = అష్ట్‌ + ఐ శ్వర్యము = 
అష్టెశ్వర్యము అను రూపం ఏర్పడును. 
మహౌషధి - మహ్‌+ఆ+ఓపధి “ఓ స్థానంలో “జో వచ్చి 

బెవధి అగును. 
దివ్యౌాషధము - దివ్య్‌ + అ + బెషధము = ది వ్యౌాషధము 
గంగాఘము - గంగ్‌అ+ఓఘము “జి స్థానంలో “బౌ వచ్చి 
గంగ్‌ + అ + బెఘము గంగౌఘము అగును. 


౨666660066 66 0066660066 6606666 0(1020)6 6066666066 6600066 660006660006606 


యణాదేశ సంధి: 
“య, వ, ర, లి అనే వాటికి యణ్లులని పేరు. 
సూత్రం : “ఇ ఉ బు, శ్ర” అనే అచ్చులకు సవర్గముకాని 
అచ్చులు (అసవర్ణములు) పరమైన క్రమముగా “య, వ, ర, ల” 
లు ఆదేశమగును. 
ఉదా: ప్రత్యుపకారము ఈ ప్రతి + ఉపకారము 
ప్రత్‌ + ఇ + ఉపకారము 
“ఇ' కి అసవర్ణమైన “ఉి అను అచ్చు పరమైనది “ఇ స్థానంలో “యి 
అనునది ఆదేశంగా వచ్చును. 
కావున ప్రత్‌ + ఇ + ఉపకారము అనునది 
ప్రత్‌ + య్‌ + ఉపకారము అగును 
ప్రత్యుపకారము అను రూపము ఏర్పడును. అదేవిధంగా 
అత్యున్నతము ఈ అతి + ఉన్నతము 

అత్‌ +ఇ+ఉ 

తీ్‌+య్‌ + ఉ =త్యు 
గురు + అర్థము 

ర్‌+ద్‌+అ= ర్వ 
పిత్‌ + బు + అంశ 
త+ర+అ=త్ర 
౧ + ఆకృతి 

Ym +e 

ల్‌ +ఆ=లా 


గుర్వర్ధము -౨ 
పిత్రంశ ఈ 


లాకృతి స్తు 


సమాసములు 
సమర్థ వంతమైన పదములు కలసి ఏకపదమగుట సమాసము. 
తత్పురుషసమాసము - ఇది ఉత్తరపద ప్రాధాన్యతకలది. 
ప్రథమాతత్సురుష - కడ కన్ను - కంటి యొక్క కడ 
ద్వితీయాతత్పురుష - కృష్ణాశ్రితుడు - కృష్ణుని ఆశయించినవాడు. 
తృతీయాతత్పురుష - రాజపూజితుడు - రాజు చేత పూజితుడు 
చతుర్ధీతత్సురుష - గ్రంథాలయము - గ్రంథముల కొజుకు ఆలయము. 
పంచమీతత్సురుష - చోరభయము - చోరుని వలన భయము. 
షష్టీతత్పురుష - తండ్రిమాట - తండ్రి యొక్క మాట 
సప్తమీతత్సురుష - శాస్త్రనిపుణుడు - శాస్త్రము నందునిపుణుడు 
నష్తత్సురుష - అసత్యము - సత్యము కానిది. 
కర్మధారయసమాసము : విశేషణ, విశేష్యముతోడి సమాసము - 
వృద్ధకపోతము -వృద్ధమెన కపోతము. విశేషణము ఇందు మొదటి 
పదముగా ఉన్నది కనుక విశేషణ పూర్వపద కర్మధారయం. 

కపోత వృద్ధము - వృద్ధమెన కపోతము - ఇందు విశేషణము రెండవ 
పదముగా వున్నది కనుక విశేషణ ఉత్తరపద కర్మధారయము. 
మృదుమధురము - మృద్దువెనది, మధురమైనది. ఈ 
సమాసమందు రెండు పదాలు విశేషణములు కనుక విశేషణ 
ఉభయపద కర్మధారయము. 

ద్విగుసమాసము : సంఖ్యాపూర్వకమైన కర్మధారయమే ద్విగువు. 
త్రిలోకములు - మూడు లోకములు. 


ద్వంద్వమాసము: ఉభయపద ప్రాధాన్యత కలది ద్వంద్వసమానము. 
తల్లిదండ్రులు - తల్లియును, తండ్రియును. 
బహుప్రీహిసమాసము : 
అన్యపదము ప్రధానంగా కలిగినది బహువ్రీహి. సమాసములో ఉన్న 
పదాలు కాక వాటి చేత సూచింపబడే వేరొక పదం యొక్క అర్థం కలిగి 
ఉండడమే “అన్యపదం”. 
సూత్రం : “అన్య పదార్థ ప్రాధాన్యం కలది బహువ్రీహి” 
బహువ్రీహి సమాసములో విగ్రహవాక్యం చెప్పేటప్పుడు “కలది, 
కలవాడు అనే రెండు పదాలు సమాస పదాలకు చివరన వచ్చి 
చేరతాయి. 
ఉదాహరణకు : ముక్కంటి - మూడుకన్నులు కలవాడు (శివుడు), 
ఇందులో మూడు అన్న పదానికి గాని, కన్నులు అన్న 
పదానికి గాని ప్రాముఖ్యత లేదు. మూడు కన్నులు కలిగిన “శివుడు” 
అన్న పదానికే ప్రాముఖ్యత వుంది. 

ముక్కంటి తాండవం చేసెను. అనగా శివుడు తాండవం చేసెను 
అని సమాసములో చూపని అన్యపదాన్ని తెచ్చి “శివుడు” అని అర్థం 
చెప్పుట జరుగుచున్నది. ఇదియే అన్య పదార్థ ప్రాధాన్యం కలది 
బహువ్రీహి అనుటకు అర్థం. 
అ మీనాక్షి మీనముల వంటి అక్షులు కలది. (స్త్రీ) 
అ చతుర్ముఖుడు నాలుగు ముఖాలు కలవాడు (బ్రహ్మ) 
రూపకసమాసము : దీనినే అవధారణా పూర్వపద కర్మధారయ 
సమాసము అందురు. ఉదా. కవికోకిల - కవియనెడి కోకిల 


అలంకారములు 

శబ్దాలంకారములు : 
వృత్యనుప్రాస : ఒకటి, రెండక్షరములు పలుమార్లు ఆ వృత్తి అగుట. 
ఉదా., ఆనంద, బిందు బృందస్యందన. బిందు పూర్వకదికారము 
పలుమార్లు ఆవృతమైనది. న్‌ 
ఛేకానుప్రాస : రెండు హల్లులు అవ్యవధానముగా వచ్చుట - 
అర్థములో మార్పు వుండుట. ఉదా., నీ సుందర దరహాసము - 
దర, దర అను పదములు వెంట వెంటనే వచ్చినవి కాని సుందర 
- అనునపుడు అందమైన అని, దరహాసము అనగా చిరునవ్వు అని 
అర్థము చెప్పుకొందుము. 
లాటాను ప్రాస : తాత్పర్య భేదముతో శబ్దార్థములు పునరుక్తములగుట. 
కమలాక్షు నర్చించు కరములు కరములు 
ఇందు కరములు అన్న పదం రెండుసార్లు కవి ప్రయోగించారు. 
కరములు అనగా చేతులు. విష్ణువును పూజించునట్టి చేతులే 
సార్థకత కలిగిన చేతులు అని తాత్సర్యమునందు భేదమును తెలుపు 
చున్నాము. 
అంత్యానుప్రాస : పదాంతములందుకాని, పాదాంతము లందు కాని, 
వాక్యాంతములందు కాని వర్ణములు పునరుక్తములగుట. ఉదా., 
విశ్వదాభిరామ వినురవేమ 
ఇందు పదాంతములందు రామ, వేమ అను ప్రాస పదములు 
ఉపయోగింపబడినవి. 


౨666660066 6000666006 66606666 010200) 666 66660666 600 0666000666 6000606 


యమకము : 
ఉపయోగించిన పదాలనే అర్థ భేదము కలుగునట్లు మరల మరల 
ప్రయోగించుట. 
ఉదా: మన సుభద్ర సుకృతి మహిమ ఏమనవచ్చు 

మనసు భద్రమయ్యె మనకు నెల్ల = 
ఈ పద్యపాదంలో “మన సుభద్ర” అనునపుడు మన యొక్క 
సుభద్ర అని అర్థము చెప్పుకొందుము. 
రెండవ పాదమందు “మనసు భద్రమయ్యె” అనగా మనందరి 
మనసు కుదుటపడెను అని అర్థ భేదమును చెప్పుకొందుము. 
“మనసుభద్ర”, “మనసుభది అని రెండు మార్లు అవే పదాలను 
ఉపయోగించినను ఆ పద విభజనలో మార్పువల్ల 
అర్థ భేదం కలుగుతున్నది. (మన సుభద్ర మనసు భద్ర) 
అదే విధంగా 

లేమా దనుజుల గెలువగ 

లేమా నీవేల కడగి లేచితి విటురా 

లేమాను మానవేనిన్‌ 

లేమా! విల్లందు కొనుము లీలంగేలన్‌ 
పై పద్యంలో “లేమా అనే అక్షరద్వయం “లేమా! లేమా? లే-మాను, 
లే-మాను (ఆపు అనే అర్థంలోనువాడబడి అర్థం భేదంగా ఉన్నందుని 
యమకాలంకారంి అయింది. 
ముక వద గ్రన్రం: 
విడిచిన పదాన్నే అవ్యవధానంగా మరల మరల ప్రయోగించుట 
ఉదా: సుదతి నూతన మదనా 

మదనాగ తురంగ పూర్ణ మణిమయ సదనా 

సదనా మయ గజ రదనా 

రదనాగేంద్ర నిభకీర్తి రస నరసింహా! 
ఈ పద్యము నందు మొదటిపాదము “మదనా” అను పదముతో 
ముగియుచుండగా రెండవ పాదములో మొదటి పదం 'మదనాితో 
ప్రారంభింపబడింది. అట్లే రెండవ పాదం చివరి పదం “సదనాి తో 
ముగియగా, మూడవ పాదము మొదటిపదం 
“సదనా తో ప్రారంభించబడింది. ఈ విధంగా విడిచిన పదాన్ని తిరిగి 
స్వీకరించుటనే “ముక్త పదగ్రస్తము” అందురు. 


అర్థాలంకారములు 
ఉపమాలంకారం : ఉపమాన, ఉపమేయాలకు పోలికను చెప్పుటను 
ఉపమాలంకారము అందురు. ఇందు నాలుగు భాగాలుండును. 
ఉపమానం : పోలికకై స్వీకరించిన వస్తువు 
ఉసమేయం : పోల్చదగిన వస్తువు 
ఉపమా వాచకం : వలె 
సమానధర్మం : ఉపమాన, ఉపమేయాల మధ్యనుండు పోలిక, 
ఉదా: భూమి బంతి వలెనున్నది. 
ఇందు వర్ణించ దలచిన వస్తువు “భూమి” కనుక ఇది ఉపమేయం. 
పోలికకై స్వీకరించిన వస్తువు “బంతి”. కనుక “బంతి” ఉపమానం. ఈ 
రెండింటి మధ్య ఉన్న సమానమైన ధర్మము “గుండ్రంగా వుండుట, 
తిరుగుట” - కావున భూమిని బంతితో పోల్పుట జరిగినది. దీనినే 
ఉపమాలంకారం అందురు. 


ఇటువంటివే - 

“అక్షరములు ముత్యముల వలెనున్నవి.” 

“కన్నులు కలువల వలెనున్నవి” మొదలగునవి. 

ఉత్రేక్షాలంకారము : ఉపమాన ధర్మ సంబంధం చేత ఉపమేయాన్ని 
ఉపమానంగా ఊహించుట. 

ఉదా: తాడు పామా అని భ్రమించితిని. ఇందు వర్ణింప దలచిన 
వస్తువు తాడు. కావున ఇది ఉపమేయం. పోలికకై 

స్వీకరించిన వస్తువు పాము. కనుక ఇది ఉపమానం. ఉపమానం యొక్క 
ధర్మం “పొడవుగా నుండుట, కదలుట. ఈ రెండు ధర్మాలు తాడు 
యందు చూచుటచే తాడును పామని భ్రమించుట జరిగను. ఈ 
విధంగా ఉపమాన ధర్మ సంబంధం చేత ఉపమేయాన్ని ఉపమానంగా 
ఊహించుటను భ్రాంతి చెందుటను ఉత్రేక్షాలంకారము అందురు. 
అట్టే “ఆకాశము కాటుకను వర్షించు చున్నదా అన్నట్టున్నది.” 
కాటుకయొక్కనల్లని ధర్మాన్ని చీకటి యందు కవి ఊహించుచున్నాడు. 


రూసపకాలంకారము : 

ఉపమేయమునందు ఉపమాన ధర్మమును ఆరోపించుట. 
“రూపారోపాత్తు రూపకం” లేదా ఉపమాన ఉపమేయాలకు 
అభేదమును చెప్పుట. 

ఉదా: ఆమెముఖ చంద్రుడు మనకు నేత్రానందం కలిగించుచున్నాడు. 
ముఖం - ఉపమేయం; చంద్రుడు - ఉపమానం. 

చంద్రధర్మం కాంతి కలిగియుండుట, నేత్రములకు ఆనందం 
కలిగించుట అన్న విషయాలను కవి ఆమె ముఖంనందు ఆరోపించు 
చున్నాడు. ముఖానికి చంద్రధర్మం ఆరోపించుటచే రూపకాలంకారం 
అందురు. 


ఛందస్సు 
అక్షరములు లఘువులు, గురువులు అని ముఖ్యంగా రెండు 
విధములు. ఒక మాత్రాకాలములో ఉచ్చరింప బడునవి లఘువులు, 
రెండు మాత్రల కాలములో ఉచ్చరింప బడునవి గురువులు 
హ్రస్వాక్షరములన్నియు లఘువులు. ఈ క్రిందివి గురువులు. 


౮౦౮౮ 
1) దీర్జాక్షరములు (ఆ, ఈ, కా మొ॥) 


Ul ౮1|| Ul 
2) ఐ, బె లు-వానితో కూడిన హల్లులు (కై క, జౌరసుడు, కౌరవులు) 
| 


Ul 
3) నిండుసున్నతో కూడిన అక్షరములు (అందము, గంప) 


౮|| 1౮||! 
4) విసర్గతో కూడిన అక్షరములు (దుఃఖము, తపభలము) 


U U YU 
5) పొల్లు హల్లులతో కూడిన అక్షరములు (నిన్‌, లన్‌, చేతన్‌) 


Ul 
6) ద్విత్వ, సంయుక్తాక్షరములకు ముందున్న అక్షరములు (అత్త, 
౮|| 
పద్మము) 
(లఘువునకు 1, గురువునకు ఆ గుర్తులు) 


౨666660066 66 0006666006 66606666 0(20)6 6066666066 6600066 6000666000606 


గణము అనగా సమూహము, కొన్ని అక్షరములు కలసి గణము అగును. 
IU UU |౪౮!|!16 
యమాతారాజభానసల గం - దీనిని గుర్తించుము. ఏగణమునందలి గురు, లఘువులు కావలెనో ఆ అక్షరము నుండి 
మూడక్షరములు గ్రహించినచో ఆ గణము తెలియును. ఉదా., భగణము కావలెనన్న భానన వరకు - గుర్తించిన గణములు చూసిన U॥ అని 
తెలియును. 
య గణము - 1౮౮ మ గణము - ౮౮౮ త గణము - ౮౮|| ర గణము - ౮|౮ 
జ గణము - 10౮! భ గణము - ౮॥| న గణము - ॥|॥ స గణము - 11౮ 
యతి : పద్యపాదము మొదటి అక్షరమునకు “యతి” అనిపేరు. పాదాది అక్షరముకాని దానితో మైత్రికల అక్షరముకాని నియమిత స్థలమున 
పునరుక్తమగుటయే యతిమైత్రి. 
ప్రాస : పాద ద్వితీయాక్షరము ప్రాసము. ఇందు హల్లు ప్రధానము. పద్య మొదటి పాదము నందు ద్వితీయాక్షరము ఏ హల్లు వుండునో మిగిలిన 
మూడు పాదములందు అదే హల్లు వుండుట ప్రాస. 
ఉత్పలమాల : గణములు : భ, ర, న, భ, భ, ర, వ. 
యతి : 1 - 10 అక్షరములకు చెల్లును. ప్రాసనియమం కలదు. 


UII UIU [11] U Il ౮||] UIU IU 

ఉదా., తమ్ముని గూడ పు ణ్య గుణ | ధాముడు రాముడు వచ్చిమా ల్యవం 
భు ర న ఖ్‌ ఖ్‌ ర వ 

చంపకమాల - గణములు : న, జ, భుజ, జ, జ, ర. 
యతి 1 - 11 అక్షరములకు చెల్లును. ప్రాస నియమం కలదు. 

[11] 1౮|| UII 1౮! 1౮|| 1౮! UIU 
ఉదా. పొదవె డునుప్పు లేకరు చిపుట్ట గనేర్చు | నటయ్య | భాస్కరా 

న జ ఖు జ జ జ అ 


శార్దూలము : ఈ వృత్తమునకు నాలుగు పాదములుండును. ప్రతి పాదమునందును 'మ, స, జ, స, త, త, గి అను గణములుండును. 
పదమూడవ అక్షరము యతిస్థానము. ప్రాస నియమము కలదు. ప్రతి పాదము నందు 19 అక్షరములుండును. 
క్రింది పద్యపాదమును గమనించుము. 


మ స జ స త త గ్‌ 
౮౮౮ 110 10౮! 110 ౮౮! ౮౮! ౮ 
ఆరంభిం | పరునీ | చమాన | వులువి ఫఘ్నాయాన | సంత్రస్తు లై 


మత్తేభము: ఈ వృత్తమునకు నాలుగు పాదములుండును. ప్రతి పాదమునందును “స, భ, ర, న, మ, య, వి అను గణములుండును. 
పదునాల్గవ అక్షరము యతిస్థానము. ప్రాస నియమము కలదు. ప్రతి పాదము నందు 20 అక్షరములుండును. 
క్రింది పద్యపాదమును గమనించుము. 
స భ ర జ్ర మ య వ 
IU | ull | UuIU|TiII| UuuU | TUU| 106 
ఘనుడ |వ్వాడగు | వేడుతా| గమయ] దీక్షంబూ | నిసర్వం | సహో 
ఛందస్సు వ్‌ 


IE 


భ 


ఆటవెలది, తేటగీతి, సీసము చూడు పుట 
సంఖ్య : 37, 18 


౨666600666 0006660066 6606666 0/02) 6909000009099 0౭9౭౭౭9౭ ౭౭౭౭౭౭౭౪ 


లేఖన కౌశల్యాలు 


లేఖారచన ఒక కళ, మన మనస్సులోని భావాలు ఆలోచనలు ఇతరులకు తెలుపడానికి లేఖ ఒక ఉత్తమ సాధనం. లేఖారచనకు సాంకేతిక 
పద్ధతినుపయోగించడం కాలానుగుణ అవసరం. ముందు తరగతులలో మీరు “ఈ-మెయిల్‌” (ఎలక్ట్రానిక్‌ మెయిల్‌) పంపేవిధానం 
అవగతం చేసుకోవలసి ఉంటుంది. అందుకనే ఈ సంవత్సరం మనం 'లేఖిల నమూనాలు నూతన సాంకేతికతానుసారం మెయిల్‌ 
పంపే పద్ధతిననుసరించి తెలుసుకోబోతున్నాం. 


ఆ కుటుంబంలోని వ్యక్తులు, అత్యంత సన్నిహితులైన ఆ మనవి, విన్నపం మొదలగు కార్యాలయ/వృత్తి సంబంధ 


వ్యక్తులకు రాయు లేఖలు. లేఖలు. 
బంధుత్వాన్నిబట్టి/ సగౌరవంగా వ్యక్తులను సంబోధించాలి. ఆ గౌరవసంబోధన తర్వాత వ్యక్తి యొక్క హోదాను 
వ్యక్తుల క్షేమ సమాచారాలు అడగాలి. పేర్కొనవలెను. 


ఆలోచనలు ప్రభావవంతమైన పదాలతో వ్యక్తపరచాలి. 
అనధికార లేఖలో “విషయంి అనే ప్రత్యేక శీర్షిక 
రాయవలసిన అవసరం లేదు. 

ఆ లేఖలో చివరన లేఖను రాసేవారి చిరునామా రాయడం 


ఆ లేఖలోని ముఖ్య విషయాన్ని (92%)600 “విషయం” అనే 
ప్రత్యేక శీర్షికగా రాయాలి. 


ఆ ప్రామాణికమైన భాషలో ముఖ్య ఉద్దేశ్య్వమును సూటిగా 


వ్యక్తపరచాలి. 
తప్పనిసరి. టై 
త్రి 
ఆ పై అంశాలన్నీ “లేఖ-స్వరూవంి లో చూపినవిధంగా లేఖలో చివరన లేఖను రాసేవారి చిరునామా రాయాలి. 
ఎడమకు సమురేభిలో ఉంచాలి. ఆ పై అంశాలన్నీ 'లేఖ-స్వరూపంిలో చూపినవిధంగా 


ఎడమవైపు సమరేఖలో ఉంచాలి. 


వ్యక్తి / సంస్థ పేరు, 


(3) 


(లేఖ పంపువారి చిరునామా) 
గమనిక : అనధికార లేఖలో “విషయం అనే ప్రత్యేక శీర్షిక రాయవలసిన (లేఖ పంపువారి చిరునామా) 
అవసరం లేదు. 


౨666660066 66 0066660066 6606666 01029) 0909000000౭99 ౭౭౭9౭౭ ౭౭౭౭౭౭౭౪ 


ఇప్పుడు కింది అంశాల ఆధారంగా అధికార, అనధికార లేఖలు రాయండి. 


మునిసిపల్‌ కమీషనర్‌, 
బృహన్‌ ముంబయి మహానగరపాలిక, 
ముఖ్య కార్యాలయం, ముంబయి-400001. 


తేది : 02-10-2018 
సమయం : ఉదయం 10 గంటలు 
స్థలం : ఛత్రపతి శివాజీ పార్క్‌ దాదర్‌, ముంబయి-400028. 


కార్యక్రమంలో పాల్గొనుటకు 
విద్యార్థి నాయకునిగా అనుమతి 


కోరుతూ లేఖ. 


కార్యక్రమంలో పాల్తొన్న స్నేహితుని 
అభినందిస్తూ లేఖ 


కథలు వినడం, చెప్పడం ఆబాలగోపాలానికి సంతోషం కలిగించే విషయం. విద్యార్థుల యొక్క ఊహాశక్తిని, సృజనాత్మకతను కూడా 


పెంపొందించే అంశం. 


“కథయతి ఇతి కథా” అనగా చెప్పబడునది కథ. తమ ఊహాశక్తితో, స్పజనశీలతతో కథలు సృష్టించబడుతాయి. కథలోని కథావస్తువు 


ఆ కథకు ప్రాణమువంటిది. కథాలేఖనం కల్పితాలపై ఆధారపడిన కళ. కథావస్తువు యొక్క విషయాన్ని, పాత్రలు, సంఘటనలను 
తర్కశుద్ధఆలోచనతో విస్తరించడమే కథారచన కౌశల్యం. ఈ కౌశల్యాన్ని అభివృద్ధి పరచడం “కథా రచని లేఖన కౌశల్యం యొక్క ముఖ్య 
ఉదేశ్యం. 

ఉత్తమ కథాలేఖనానికై కింది అంశాలను గుర్తుంచుకోవాలి. 


(1) 
(2) 
(3) 
(4) 


(5) 


(6) 


(7) 
(8) 


కథకు తగిన శీర్షికపెట్టండి. 

శీర్షికనుబట్టి కథయొక్క విషయం (కథావస్తువు) తెలియాలి. 

సామెతలే శీర్షికగా ఉండనవసరం లేదు. 

సాధారణంగా గడచిన వృత్తాంతాన్ని చెబుతాము కాబట్టి కథను భూతకాలంలోరాయాలి. కానీ విద్యార్థులు తమ సొంతకల్పనాశక్తితో 
కథను రచించే స్వాతంత్ర్యం తీసుకోవచ్చు. ఉదా: కథలో ఇతః పూర్వము (ఫ్లాష్‌ బ్యాక్‌లో) జరిగిన ఘటనలను చెబుతున్నపుడు 
దానిని భూతకాలంలో, ఒకవేళ వర్తమానకాలంలోని సంఘటనలు అయితే వర్తమానకాలంలో చెప్పవచ్చు. 

సంఘటనలు, ప్రసంగాలనుబట్టి “ఏ కాలంలో రాయలో నిర్ణయించు కోవడం ముఖ్యం. 

కథ, కాలాను క్రమంలో చక్కగా ప్రవహించాలి. (సంఘటనల కూర్పులో అస్తవ్యస్తత ఉండకూడదు. ఒక సంఘటననుండి రెండవ 
సంఘటన చిక్కులు తొలగిపోతు ముందుకు సాగాలి. 

కథలలోని సందర్భాలనుబట్టి వాతావరణాన్ని ఏర్పరచాలి. 

కథావస్తువుననుసరించి పాత్రలు, సందర్భాన్ని, స్థలాన్ని బట్టి వారి సంభాషణలు, పాత్రలకు తగిన భాష ఉండాలి. 
ఉదా: ఆటస్థలంలో, ఇంట్లో, రాజదర్పారు ఇలా ఏ చోట సంఘటన జరిగిందో దాని ప్రకారం భాష్క దానిశైలికూడా వేరుగా 
ఉంటుంది. 


౨666660666 6000666600 6666096666 6(13ర్రెం 6966666066 6600066 66000066660006606 


(9) లేఖనంలో మనం మన పరిసరాలలో సహజంగా ఉపయోగించే (తెలుగుభాషలోనే వాడుకభాషారూపాన్ని) భాషనుపయోగించవచ్చు. 
(10) కథ ప్రారంభం మరియు ముగింపుల మధ్య సరియైన సంబంధం ఉండటం చాలా అవసరం. 


కథా రచన మూల్యాంకానికి నిర్ణయించిన కృత్యాలు: 
1) _ కథావస్తువును బట్టి కథాలేఖనం. 
2) శీర్షికనుబట్టి కథాలేఖనం. 
3) _ ఇచ్చిన పదాలను బట్టి కథాలేఖనం. 
4) _ అసంపూర్ణమైన కథను పూర్తి చేయడం. 
అ) కథ పూర్వార్థం ఇచ్చిన ఉత్తరార్థం రాయుట. 
ఆ) ఉత్తరార్థం ఇచ్చిన పూర్వార్థం రాయుట. 
5) అంశాలను బట్టి కథాలేఖనం. 
కథాలేఖనానికై పైన ఇచ్చిన రకాలకంటే వేరుగా, సృజనశీల పద్దతిలో కృత్యాలను కూర్చవచ్చు, ఇలాంటి వైవిధ్యపూరితమైన 
కృత్యాలను వెతికి, వాటిని అభ్యసించండి. 


అభ్యాసం : 


కింది ఇచ్చిన పదాల ఆధారంతో కథను రాయండి. 


నీలిరంగు తోట్టి 


అసలురంగు బయటపడటం 


లేఖన కౌశల్యాభివృద్ధిలో అత్యంత ముఖ్యమైన అంశం వ్యాసరచన. “వ్యాసం అనగా ఏదేని విషయానికి అనుగుణంగా మన 
ఆలోచనలను అంశాల వారిగా కూర్చడం. 

లేఖన కౌశల్య అభివృద్దితోబాటు సూక్ష్మంగా ఆలోచించుట, పరిశీలనాశక్తి, సృజనశీలతలాంటి విశేష సామర్థ్యాల అభివృద్దియే ఈ 
వ్యాసరచన అంశం వెనుకగల ఉద్దేశం. 

వ్యాసరచనలో వ్యాసం రాసీవారి ఆలోచనలు ప్రతిబింబిస్తాయి. విషయానికనుగుణంగా సృజనశీలతను ప్రభావవంతంగా 
అవిష్కరించడమే వ్యాసరచన. 


పఠనం, గ్రహించుట, పరిశీలన, ఆలోచన, ఊహ మరియు అనుభవాలను సొంతమాటలలో వ్యక్తం చేయడం లేఖన- 
కౌశల్యాభివృద్ధి చ. ముఖ్య సూత్రం. 


ఈ సంవత్సరం మీరు కృత్యపత్రికకై (1) ఆలోచనాత్మక, (2) వర్ణనాత్మక, (3) ఆత్మకథ వ్యాసరచన రకాలను అభ్యసించబోతున్నారు. 
ఆ వ్యాసరచన నియమాలు : 
1) ఏ వ్యాసం వ్రాసినా దాని ప్రారంభం ఆకర్షణీయంగా ఆసక్తికరంగా ఉండాలి. 
2) వ్యాసం యొక్క విషయాన్ని విస్తరించి రాయాలి. జాతీయాలు, సామెతలనుపయోగించి ప్రభావవంతంగా రచన చేయాలి. 
3) వ్యాసం చదువరిని విషయానికి అనుగుణమైన ఆలోచనలనలవైపు తీసుకెళ్ళునట్లుగా ఉండాలి. 


౨666660666 6006666006 66606666 0(133)6 6666666066 6600066 66000666000606 


(1) ఆలోచనాత్మకం క 


మనముందు జరుగుచున్న/జరిగినటువంటి ఏదేని ఘటన మనలను ఎల్లప్పుడు ఆలోచింపజేస్తుంది. ఆ ఘటన మన మనసుపై 
ప్రభావాన్ని కలుగజేస్తుంది. వాటిని గూర్చి మన ఆలోచనలు, భావనలు, అనుభవాలను పదాలతో కూర్చడం సంఘటన లేఖనం, 
అనుభవలేఖనంలో ఆశించడమైనది. 

సూక్ష్మపరిశీలనాశక్తి, సంవేదనాశీలతలు సంఘటనవర్ణనకు అనుభవకథనానికై అంత్యంత ముఖ్యమైన సామర్థ్యాలు. 

(2) వర్ణనాత్మకం 

మనం ఏదైన కార్యక్రమంలో, సంఘటనలో పాల్లొన్నట్ట్లుగా ఊహించి, ఆ కార్యక్రమం/సంఘటనయొక్క సవివర వర్ణన, దాని 
ఇతరసందర్భాలు (ఉదా: విహారయాత్ర అయినచో చారిత్రాత్మకసందర్భం, మన అనుభవాలు మరియు మనోభావాలు) వీటిని 
వర్గించాలి. అనుభవలేఖనంలో తాను పొందిన అనుభవాలను మనోరంజకముగా, ప్రభావంతంగా చేయగల్లడం ముఖ్యం. 

(3) ఆత్మకథ 

1) ఆత్మకథ అనగా ఒకరకంగా పరకాయ ప్రవేశం. 
2) ఇతరుల సుఖదుఃఖాలను గూర్చి ఆలోచించడం, వారి మనసును అర్థం చేసుకోవడం. 
3) సజీవుల, నిర్జీవులయొక్క భావనలను ఊహించి వ్యక్తపరచటం. 
4) ఆ ప్రాణి వస్తువున్న స్థానంలో మనమున్నట్టుగా ఊహించుకొని ఆ వస్తువు మనసు, ఆలోచన, భావనలు, సుఖదుఃఖాలను 

పదబంధం చేయడం ఆత్మకథ రచనలో మర్మం. 
5) ఆత్మకథారచనలో భాష ఉత్తమపురుపలో ఏకవచనంలో (నేను మాట్లాడుచున్నాను/మట్లాడుతాను) ఉండాలి. 
6) విషయానికి తగిన రీతిలో ఏదేని సుభాషితం, సంఘటన, ఘటనతో వ్యాసరచన ప్రారంభించవచ్చు. కానీ ప్రస్తావన / ప్రారంభం 


అత్యంత క్లుప్తంగా ఉండాలి. 


అభ్యాసం : 
1. ఆలోచనాత్మక వ్యాసం : 
కింది చితాల ఆధారంగా ఆలోచించి వ్యాసం రాయండి. 


౨066660066 66 0006660066 6666666 0) 6909000009099 09౭౭౭౭౭ ౭౭౭౭౭౭౭౪ 


2, వర్ణనాత్మక వ్యాసం న 
కింది అంశాల ఆధారంగా 'సింహగడ్‌” కోట విశేషాలను వర్ణిస్తూ వ్యాసం రాయండి. 


0( సలం 6 ౫4కోటవర్లన ౦ / చరిత్ర ) 
థి మ 
డగ ప్రస్తుత పరిస్టతి-నిర్వహణ) ఆర్య నీకు కలిగిన అనుభూతి ఏ౬ | ముగింపు ) 


3. ఆత్మకథ వ్యాసం : 
కింది అంశాల ఆధారంగా “భ్రమణ ధ్వని” (మొబైల్‌) ఆత్మకథను రాయండి. 


వ. మ పం. 


భవిష్యత్తు తీసుకోవలసిన జాగ్రత్తలు 


4. ప్రకటన లేఖనం 


నేటి పోటీ ప్రపంచంలో ప్రకటనలు అత్యంత ముఖ్యమైన అంశం. వాటి విజయంపైనే వస్తువు ఉత్పత్తి యొక్క క్రయవిక్రయాల 
హెచ్చు తగ్గులు ఆధారపడి ఉంటాయి. కనుక ఏదేని ఉత్పత్తియొక్క ప్రకటన తయారు చేయడం అత్యంత నృజనశీలతతో కూడిన కళ. 
దానిలో నైపుణ్యాన్ని సంపాదించడం ఈ వృత్తిలో విజయానికి అతిముఖ్యమైనది. 

నేటి కంప్యూటర్‌ మరియు సాంకేతిక సమాచార యుగంలో ఇంటర్‌నెట్‌ మరియు చరవాణి (మొబైల్‌) మొదలగువాని సాంకేతిక 
విష్టవంవలన ప్రకటనల రంగం అధికంగా ఎస్తరించింది. 

కింది తరగతిలో మీరు “ప్రకటనలు అను అంశాన్ని గూర్చి నేర్చుకొన్నారు. వాటిలో ప్రకటన భాష, ప్రకటనలోని ముఖ్యాంశము 
వీటిని గూర్చి నేర్చుకొన్నారు. ఇప్పుడు ఇంకా వివరంగా నేర్చుకోండి. 

ప్రజల మనసులలో ఉత్పాదక వస్తువులపట్ల ఇష్టాన్ని కలుగజేయడం, దానివైపు ప్రజల దృష్టినాకర్షించడం ప్రకటనయొక్క ముఖ్య 
ఉద్దేశం. 


ఆ ప్రకటన తయారుచేస్తున్నపుడు కింది ముఖ్యమైన అంశాలను దృష్టియందుంచుకోవాలి. 

1) “అతి తక్కువ పదాలతో అత్యధిక ప్రభావవంతమైన భావ వ్యక్తీకరణ” _____ ఇది ఉత్తమ ప్రకటన సూత్రం. 

2) ప్రకటనవైపు దృష్టి నాకర్షించునట్లుగా , ఆసక్తికరమైన పదాలలోరచన చేయాలి. 

3) ప్రకటన దేనికి సంబంధించినదో స్పష్టంగా మరియు ఆకర్షణీయంగా తెలియ జేయాలి. 

4) అలంకారాలు, కవితాత్మకంగా, ప్రభావవంతమైన పదాలనుపయోగించి ప్రకటనను అధిక ఆకర్షణీయంగా తయారుచేయాలి. 

5) సతతము మారే వినియోగదారుల ఇష్టాలు, అలవాట్లు, ఫ్యాషన్‌ దృష్టిలోనుంచుకోవటం అవసరం. ప్రకటనలో ఇవి ప్రతిబింబించాలి. 
6) ప్రకటనలోని వస్తువు ఉత్పత్తియొక్క నాణ్యత అత్యంత ముఖ్యం. అందువల్ల తగ్గింపు/రాయితీని ఉల్లేఖించవలసిన అవసరంలేదు. 
7) ప్రకటనలో సంప్రదించవలసిన స్థలం, చిరునామా, ఫోను/మొబైల్‌ నంబర్‌, ఈ-మెయిల్‌ఐడీలను స్పష్టంగా ఉల్లేఖించడం 


అవసరం. 
క్యత్యప త్రికలో ... 
(1) ప్రకటన కలంతో రాయాలి. (2) పెన్సిలనుపయోగించరాదు. (3) చిత్రాలు గీయవలసిన అవసరం లేదు. 
ఆ ప్రకటన లేఖనం యొక్క మూల్యాంకన కృత్యం 
ఆ అంశాలను బట్టి ప్రకటన రాయడం. 


౨666660066 66 6066660066 6606666 0(్రెర్సెల 6966666066 6600066 66000666000606 


అలి ప్రకటననిచ్చి దానిపై కృత్యాన్ని సాధించడం. 
ఆ ఇచ్చిన ప్రకటనను అధిక ఆకర్షణీయమైన పద్ధతిలో పునర్లేఖనం చేయడం. 


ఇవేగాకుండా ఇతర సృజనాత్మక పద్ధతిలో కృత్యాలను పొందుపరచవచ్చు. ఇలాంటి సృజనాత్మక వైవిధ్య పూరితమైన కృత్యాలను 


శోధించి, అభ్యసించండి. 


అభ్యాసం : 


కింది ప్రకటన చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. 


విజ్ఞాన ప్రదర్శన 
a ~~ 

8-10 

తరగతుల వరకు 


ప్రథమ బహుమతి : 
10,000 /- 

ద్వితీయ బహుమతి : 

5,000/- 


ప్రవేశ రుసుము : లేదు 
రిజిస్టేషన్‌ ఆఖరు తేది : 
15 జనవరి 2018 


Oo 0 OO 


అంశములు : 

1. మానవ ఆరోగ్యం - వ్యాధులు 
2. రహదారులు - నిర్వహణ 

8. రోబోటిక్స్‌ 


వివరాలకు సంప్రదించండి 
సంచాలకులు, 
నెహ్రూ విజ్ఞాన కేంద్రం, 
Gy 
వర్లి, ముంబయి. 
ఫోన్‌: 9300070001, 022-2000741 


ప్రశ్నలు : 
1) పై ప్రకటన దేనిగురించి ఇవ్వబడింది? 2) ద్వితీయ బహుమతి విలువ ఎంత? 
3) వివరాలకు ఎవరిని సంప్రదించవలెను? 4) విజ్ఞానప్రదర్శన ఏయే తేదీలలో జరపబోతున్నారు? 


5) విజ్ఞాన ప్రదర్శన అంశములలో నీవు ప్రదర్శించబోయే అంశం ఏమిటి? 


౨066660066 6000666600 6666666660) 6909009009౭99 ౭9౭౭౭౭౭ ౭౭౭౭౭౭౭౪ 


5. సంక్షిప్త లేఖనం 


“మీరు చెప్పదలచుకొన్నది క్లుప్తంగా చెప్పండి" అనే మాట చాలసార్లు వింటూ ఉంటాము. నేటి ఉరుకుల పరుగుల యుగంలో ఏదేని 
విస్తృత లేఖనానికి బదులు దానిలోని సంపూర్ణ ఉద్దేశం దృష్టికివచ్చు పద్ధతిలో సంక్షిప్తరూపాన్నివ్వడం అత్యంత నైపుణ్యంతో కూడినది. ఈ 
నైపుణ్యాన్ని అభివృద్ధి పరచు ఉద్దేశంతో సారాంశలేఖనం అనే అంశాన్ని పాఠ్యప్రణాళికలో పొందు పరచటం జరిగింది. 


సారాంశ లేఖన సోసానాలు : 


1) ఇచ్చిన పరిచ్చేదాన్ని చదవడం : 3) గ్రహించిన హేతువును సొంతమాటలలో క్లుప్తంగా చెప్పటం. 


2) పరిచ్చేదంలోని ముఖ్య ఉద్దేశమును గ్రహించడం. _ 4) తక్కువ పదాలలో పరిచ్చేదంలోని ఉద్దేశం పూర్తిగా తెలిసేలా రాయడం. 


ఇచ్చిన పరిచ్చేదంలోని సారాంశాన్ని సాంతమాటల్లో క్లుప్తంగా (తక్కువ పదాలతో) మూడవ వంతుకు కుదించి రాయాలి. 


కృత్య పత్రికలో సారాంశలేఖనానికై ఇచ్చిన పరిచ్చేదం 100 నుండి 120 పదాలలో ఉంటుంది. పరిచ్చేదంలోని సంపూర్ణ ఉద్దేశ్యం 
దృష్టికివచ్చునట్లు సొంతమాటలలో అతి తక్కువ పదాలలో రాయాలి. పదాలు లెక్కించి నమోదు చేయవలసిన అవసరం లేదు. 


అభ్యాసం : 


కింది గద్యమును చదివి మూడవ వంతునకు కుదించి రాయండి. 


6. నివేదిక లేఖనం 


నివేదిక (రిపోర్టు) అనగా ఒక సంఘటన లేదా కార్యక్రమం జరిగిన విధానాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తూ రాయటం. 


సూచనలు/గనునించ దగిన అంశాలు : 


1) 
2) 
3) 
4) 


5) 


దీనిని ఒక పరిచ్చేదంగా మాత్రమే రాయాలి. 

సంఘటన లేదా కార్యక్రమం జరిగిన తేది, రోజు, సంవత్సరం, జరిగిన ప్రదేశం తప్పనిసరిగా ముందు రాయాలి. 
ఎవరెవరు హాజరయ్యారు, ఏ విధంగా జరిగింది అనే అంశాల వివరణ క్రమంగా రాయాలి. 

జరిగిన కార్యక్రమ విశేషాలను యథాతథంగా క్రమానుగతంగా రాయాలి. కల్పనలు ఉండరాదు. వ్యావహారిక భాషలో, 
వాస్తవికత ఉట్టిపడే విధంగా, దృశ్యాలు కళ్ళకు కట్టినట్టుగా రాయాలి. 

నివేదిక ఎవరికొరకు రాస్తున్నది - 

నివేదిక ఉద్దేశ్యం, అది ఎందుకు అవసరం - 

నివేదికలో ఉండవలసిన ముఖ్యసమాచారం మొదలగు వానిని దృష్టిలో పెట్టుకొని రాయాలి. 


౨666660666 6606666006 66606666 0(1్రెర్సొ 6666660666 600066 660006660006606 


అభ్యాసం : 


కింది అంశాల ఆధారంగా మీ పాఠశాల విహారయాత్ర గురించి ఒక నివేదిక రాసి తరగతి ఉవాధ్యాయిని/ ఉపాధ్యాయునికి సమర్పించండి. 


- ఏ విధంగా గడిపారు _ 


7. సామెత వివరణ లేఖనం 


పెద్దలు అనుభవంతో ఆలంకారికంగా చెప్పిన మాటలే సామెతలు. విషయాన్ని తక్కువ మాటలలో చమత్కారంగా మనస్సుకు 
సూటిగా తాకేలా చెబుతుంది సామెత. 

సామెత వివరించి లేఖనం చేయునపుడు - 

ఆ _ ప్రారంభంలో సామెత అర్థాన్ని/పుట్టు పూర్వోత్తరాలను రాయాలి. 

ఆ ఒకవేళ సామెతకు సంబంధించిన కథ ఏదైనా ఉంటే రాయాలి. 

ఆ విషయాన్ని తక్కువ మాటల్లో రాయాలి. 

ఆ అర్ధవంతంగా చక్కగా ముగింపు రాయాలి. 


అభ్యాసం : 
1. “ఐకమత్యమే మహాబలంి 2. “ఇంటి గుట్టు లంకకు చేటు” 
పా ఇచ్చిన సామెత ఏ విషయాన్ని తెలియజేస్తుంది. పా సామెత పుట్టుక 
పా అర్థ వివరణ పా సామెత అర్థం 
పా. సామెతకు తగ్గ కథ. పా ఏ సందర్భంలో ఉపయోగిస్తారు. 
పా ముగింపు పౌ వివరణ 
పౌ ముగింపు 


ఈరంకి 


౨066660666 6000666600 6666096666 0(1్రర్ర) ఆ 6666666066 6600 0666000666 6000606 


ర. 


Wa 4-11 


(10101000005005550 0085550505 08 0800515155 151001$$0$01 


white 


yer ఇత! www.ebalbharati.in, www.balbharati.in Hd ఆజా We al. 
ileal woayrdw 27527౮77 lanxcfla 9275౧౧౬౪ 


క్‌ ౧ 
ferbzndt 3uccer 376. aia 


furflua ver శాస PHP: g్న- జ eyes, కౌగక్షార్లా- జ ౪46666, Tag (SMRoena) 
- జ 26090906౪9, రాల - జ 20౪4264౪46, rr - జ 239499, రాగ ర - జ 


2332909, FTIR - ఇ 24౪౮99 6/2ఇ2ఇ0606, TRY - జ 220830, Ra - జ 243048 


SN 


మహారాష్ట్ర రాష్ట్ర పాఠ్యపుస్తక నిర్మితి మరియు పాఠ్యప్రణాళిక పరిశోధన సంస్థ. పుణె. 


